శ్రీ నీలకంఠాబార్భక్పుత 


వేదమంత్రరామాయణమ్‌ 
a ద్వితీయ భాగము 
/ శ శస నా (అయోధ్యాకాండము-అరణ్యకాండము-కిష్కి ంధాకాండము) 
బెల్లంకొండ రాలురాయకవి విరచి 
శ్రీ బెల్ల తెనుగుసేత : మైత్రేయ 
శీముద్దయనదన శతకమ్‌ య 


ఆంధ్ర బ్రతితదార్ద తాత్పర్యములు 
ముళ్ళభ్రూడి విశ్సనాథ శాస్త్రి 
రీడర్‌ శ్రీ గోరంట్ల ఇంకన్న నంన్యత కళాశాల, 
తిమ్మనముద్రము. 


సాధన [గ్రంథ మండలి, తెనాలి సాధన [గ్రంథ మండలి, తెనాలి 


సర్వస్వామ్యములు వెల ః రూ. 60/- 


శ్రీ నీలకంఠాచార్చక్పుత 


వేదమంత్రరామాయణమ్‌ు 
ద్వితీయ భాగము 


( అయోధ్వాకాండము-అరణ్యకాండము-కిష్కి ంధాకాండము) 


తెనుగుసేత : మైత్రేయ 


సాధన [గ్రంథ నుండలి, తెనాలి 


సర్వస్వామ్యములు వెల ః రూ. 60/- 


Il 

శీనీలకంఠా ఛార్భ్యకృత 

వేదమంత్రి రామాయణమ్‌ - ద్వితీయ భాగము 
(అయోధ్యాకాండము -అరణ్యకాండము -కష్బి ంధాకాండము) 

తెనుగుసేత : 

మైత్రేయ 


ప్రథమ ముద్రణ:- చిత్రభాను సంవత్సరము-విజయదశమి 
అక్టోబరు 15, 2002 


ప్రతులు : 1000 
పేజీలు : 160 
వెల రూ.: 60-00 
అ మైత్రేయ 


Clo. R. MOHANA RAO, 

4-103, ILTD Colony Extn., Kothapet, 
CHIRALA - 523 157. 

Phone : 08594-34054. 


Free to re-print after 2020. 


DTP by 

VIKRAM GRAPHICS 
Opp. M.R.O. Office 
CHIRALA - 523 155 
Ph.: 08594 - 37658 


యుందు మంటు 


“రామో విగ్రహవాన్‌ ధర్మః" -మూర్తిమంతమైన ధర్మమే రాముడు 
అని చెప్పబడ్డ మారీచవాక్యాన్ని వ్యాఖ్యానించే ప్రయత్నంలో, బుక్కులను 
అడ్డుపెట్టుకుని హృదయగత భావాలను వెలువరించే ప్రయత్నం చేశాడు 
మైత్రేయ. ఇతడికి రామాయణంలో నచ్చిన పాత్రలు రెండు. ఒకటి 
దశరథుడు, రెండు సుగ్రీవుడు. ఎందుకంటే మైత్రేయలో సుగ్రీవుడి జంతు 
ప్రవృత్తి, పిరికితనం, భోగలాలసత, కృతఘ్నత; దశరథుడిలాగా ధర్మాన్ని 
ఎరిగిన విజ్ఞత (దశరథుడే స్వాయంభూ మనువు) కానీ దాన్ని ఆచరించలేని 
అసహాయత వున్నాయి. 

శాశ్వత ధర్మాన్ని పాటించక కొందరు, వ్యావహారిక ధర్మాన్ని 
పాటించక కొందరు, ఈ ధర్మాలను ఏకాలంలో పాటించాలో ఆ కాలంలో 
పాటించక కొందరు, ఏయే ధర్మాలు ఏయే విధానాలలో పాటించాలో ఆ 
రకంగా పాటించక కొందరు, ఏ (ప్రాంతాలలో (ఏయే సమాజాలలో) 
పాటించాలో అక్కడ పాటించక కొందరు, ఎవరి ఎడల ధర్మం పాటించాలో 
వారి ఎడల పాటించక కొందరు, తమ అధర్మానికి అతి తెలివితో, తర్కంతో 
ధర్మం ముసుగు వేసి కొందరు పతనమవుతూ ఉంటారు. 


ఏ వయసులో (ఏ కాలంలో) పాటించవలసిన ధర్మం ఆ వయసులో 
పాటించకపోవటం వల్ల దశరథుడు పుత్రశోకంతో మరణించాడు. ధరా నికి 
వ(క్రభాష్యం పలికిన వాలి, రావణులు మరణం కొనితెచ్చుకుంటే, శూర్పణఖ 
ముక్కు, చెవులు పోగొట్టుకున్నది. స్వయంగా తాను ధర్మానికి వ(క్రభాష్యం 
చెప్పకపోయినా, అలా చెప్పగల దాసీదాన్ని గురువుగా చేసుకున్నందుకు 
కైకేయిమాత కుకీర్తిని, వైధవ్యాన్ని తెచ్చిపెట్టుకుని జీవితాంతం కుమిలి 
పోయింది. ధర్మాన్ని ఎలా పాటించాలో అలా పాటించలేకపోవటం వల్ల 
పరశురాముడు, విశ్వామిత్రుడు తమ తపస్సును వ్యర్థం చేసుకున్నారు. 


6 


శీలం అనే ధర్మం పాటింపకున్నా (శ్రద్ద అనే ధర్మాన్ని పాటించిన సుగ్రీవుడు 
రక్షింపబడ్డాడు. సామాజిక ధర్మమైన సోదరధర్మాన్ని పాటించినన్ని రోజులు 
అస్టకష్టాలపాలైన విభీషణుడు శాశ్వత ధర్మమైన రామశరణాగతిని పొంది 
సుఖించాడు. కేవలం శాశ్వత ధర్మాలకే (ప్రాధాన్యతనిస్తూ గుహాదుల ఎడల 
అస్పృశ్యతను పాటించిన వసిష్టాదులు కష్టాలపాలైనారు. సాధువైన 
భరతుడిని అనుమానించిన లక్ష్మణుడు సీత చేత అవమానింపబడ్డాడు. 
సాధువైన లక్ష్మణుడిని దూషించిన సీత కష్టాలపాలైంది. ఈ రెండు 
చరిత్రలు వ్యక్తుల ఎడల ధర్మపాలన జరగకపోవటాన్ని సూచిస్తున్నాయి. 


ఇలా అసంఖ్యాకమైన పురాణ ఇతిహాస పాత్రలను ధర్మత్రాసులో 
కూర్చోబెట్టి బరువు తూచ ప్రయత్నించాడు మైత్రేయ. రాముడు భరతుడి 
మనోమథనం చేయటం ద్వారా ఆయనలో దాగున్న ప్రేమరసాన్ని బయటకి 
తీశాడని తులసీ చెప్పాడు. అలాగే ప్రకృతి మైత్రేయ మనసును మధిస్తే 
అతడి నిజజీవితంలో నుండి ఈ ధర్మవిశ్లేషణ బైటికి వచ్చింది. మొదట్లో 
ప్రకృతి తన ఎడల ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోందో మైత్రేయకు 
అర్థం కాలేదు. ఇప్పుడే అది బోధపడుతోంది. 


(ప్రత్యక్ష పదార్థాలకు ఇంద్రియాలు ఎలా ప్రమాణమో, అలాగే పరోక్ష 
పదార్థాలకు శబ్దం ప్రమాణం. కంటికి కనబడేది చెవికి కనపడదు. చెవికి 
వినపడేది కంటికి వినపడదు అని మనకు తెలుసు. మరి ఇంద్రియాలకు 
అందని దానికి శబ్దం ఎందుకు ప్రమాణం కాగూడదు? శబ్ద ప్రమాణాన్ని 
స్వీకరించకపోతే లోక వ్యవహారమే నడవదు. శబ్దాన్ని ప్రమాణంగా 
స్వీకరించని నాస్తికులు, హేతువాదులు కూడా తమ అభిప్రాయాలను శబ్దాల 
ద్వారా (మాటలు, (గ్రంథాలు) ప్రకటిస్తూనే ఉంటారు, ఇది ఏమి విచిత్రం! 


ప్రత్యక్షం కాని భూత భవిష్యత్తులు, వర్తమానంలో (ప్రత్యక్షం కాని 


దేశ దేశాంతర విషయాలను కూడా శబ్ద ప్రమాణంతోనే కదా అందరూ 
తెలుసుకునేది. 


తెలుగు సేత ః మైత్రేయ 7 


ఇద మనం తమః కృత్స్నం జాయేత భువన (త్రయమ్‌। 
యది శబ్దా హయం జ్యోతిరా సంసారం నదీప్యతే 
- ఆచార్య దండి 
అన్నింటినీ ప్రకాశింపజేసే శబ్దం అనే మహోజ్వలమైన దీపం లేకపోతే 
ప్రపంచమే అంధకారబంధురమైపోదా? అని (ప్రశ్నిస్తారు దండి వారు. 


యథార్ధాన్ని పలికేవాడే ఆప్తుడు. ఎటువంటి స్వార్థం, స్వలాభాపేక్ష 
లేకుండా యథార్జాన్ని పలికేవాడు భగవంతుడు. ఆయనే ఆస్తుడు. ఆయన 
ఉచ్చ్వాస నుండి ప్రభవించిన శబ్దప్రమాణమే వేదం. 


బుషులు, అవతారపురుషులు ఈ వేదాలను స్మరించి వివరించినవే 
స్మృతులు. ఇవి అయిదు రకాలు. (1) దృష్టార్థ స్మృతి - రాజకీయాలు, 
సంధి విగ్రహాలు, సామదానాదులు ప్రయోగించే విధానాన్ని నిరూపించేది 
దృష్ట్రార్థ స్మృతి. (2) అదృష్టార్థ స్మృతి - సంధ్యోపాసనా విధానం, మాంస 
భక్షణ నిషేధం మొదలైనవి బోధించేది అదృష్టార స్మృతి. (3) దండ 
ధారణాదులను బోధించేది దృష్టాదృష్టార్థ స్మృతి (4) జపహోమాది 
క్రియలను తెలియజేసేది న్యాయమూల స్మ్మతి. (5) వేదోక్త విషయాలను 
అనువాదం చేసి చూపేది అనువాద స్మ్మతి. 


ఇతిహాసాలు రెండు- రామాయణం, మహాభారతం. “ఇతిహ ఆసి 
ఈ విధంగా మేము విన్నాము అని ఇతిహాసానికి అర్దం. ఇవి చరిత్రలు. 
భగవంతుడు వేదాలను ఉచ్చ్వాస ద్వారా సృష్టించగానే అందులో తాను 
ప్రకటించబోయే అవతారాలు, ఆయా అవతారాల కాలంలో ధర్మసంస్థాపన 
కొరకు ఆ అవతారాలు వేదోక్త ధర్మాన్ని తమ చరిత్ర, లీలల ద్యారా ప్రకటించే 
విధానాలు నిక్షిప్తం చేసి ఉంచాడు...... 


అందుకే మహాద్రష్ట అయిన శ్రీ నీలకంఠాచార్యులవారు వేదమం(త్రా 
లలో ఈ రెండు ఇతిహాసాలను దర్శించారు. ఆయన వేదాల నుండి 
మం(త్రరామాయణం, మంత్ర భారతాలను ఉద్దరించాడు. 


8 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వేదవేద్యేపరే పుంసి జాతే దశరథాత్మబే। 

వేదః ప్రాచేతసాదాసీత్సాక్షాద్రామాయణాత్మనా॥ 

వేదవేద్యుడైన భగవంతుడు దశరథాత్మజుడిగా ఆవిర్భవించగా, 
వేదమే రామాయణమై దిగివచ్చింది. 

“భారతం పంచమో వేద :” 'సర్వశ్రుతి సమూహో2౭యమ్‌” 

భారతం పంచమవేదం. ఇందులో మొత్తం వేదసమూహమంతా 
దాగి వుంది. ఈ రెండు ఇతిహాసాలు వేద సమూహాలకు వ్యాఖ్యలు కనుక 
వీటిని అనువాద సృతులుగా చెప్పుకోవచ్చు. కానీ ఇవి వేదాలు కావు కేవలం 
స్మృతులే అని చిన్నచూపు చూసేవారి కొరకు శ్రీ నీలకంఠాచార్యుల వారు 
సూటిగా వేదమం(త్రాలలోని రామాయణ భారతాలను ఆవిష్కరించారు. 

వేదాలలో విషయాన్ని బట్టి రెండు విభాగాలున్నాయి. (1) విధులు 
(2) అర్థవాదాలు (విధులను స్తుతించే రూపంలో చెప్పబడే గాథలు) 
శ్రీరామచంద్రుడు, బుషులు ప్రసంగించినప్పుడు విధులను ఉపదేశిం 
చారు. తక్కిన సమయాలలో తమ చరిత్ర ఆచరణ ద్వారా అర్హ వాదాన్ని 
కండ్డముందు నిలిపారు. 


శ్రీరామనవమి దగ్గరకు వచ్చిందంటే చాలు రామాయణ పా(త్రలైన 
దశరథ, జనక, సీత, లక్ష్మణాది పాత్రల ఉల్లేఖనం వేదాలలో ఉంది అంటూ 
ఎందరో విద్వాంసులు అనేక పత్రికలలో వ్యాసాలు వ్రాస్తూ ఉంటారు. 


కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అనేక శతాబ్దాల పూర్వమే 
ప్రఖ్యాత భాష్యకారులు శ్రీ నీలకంఠాచార్యులవారు 156 బుగ్వేద 
మంత్రాలను సమీకరించి, వాటికి ఒక సంస్కృత వ్యాఖ్య వ్రాయటం ద్వారా 
మం(త్రరామాయణ నిర్మాణంలో కృతార్జులైనారు. ఈ మంత్రాల ద్యారా 
కొన్ని రామాయణ పాత్రల ఉల్లేఖన పరిచయాదులో లేక కొన్ని ఘట్టాల 
సాక్షాత్కారమో మాత్రమే గాక సంపూర్ణ రామకథ ప్రత్యక్షమవుతుంది. 


తెలుగు సేత : మైత్రేయ 9 


అయితే వేదమం(త్రాలలో ఉపయోగించిన పదజాలానికి అనేక 
రకాలుగా విస్తృతమైన అర్థవివరణ ఇవ్వవచ్చు. కనుక రామాయణపరంగా 
తాను ఇచ్చిన అర్థం సరైనదే అని నిరూపించటానికి శ్రీ నీలకంఠాచార్యుల 
వారు తమ తాత్సర్యంలో ఎంతో కృషి చేశారు. శ్రీ నీలకంఠాచార్యులు 
ఎన్నుకున్న ఆ 156 మంత్రాలకు వారే సంస్కృతంలో టిప్పణి వ్రాశారు. 
తాత్పర్యం అంటూ ప్రతి మంత్రం (క్రింద మైత్రేయ ఇచ్చినది వారి సంస్కృత 
టీకా అనువాదమే. వ్యాఖ్యగా మైత్రేయ వ్రాసిన విసృత వివరణ అంతా 
అతడి సొంతం. ఇది అంతా శ్రీ నీలకంఠాచార్యుల వారి సంస్కృత 
భాష్యానికి అనువాదమని కొందరు భావిస్తున్న కారణంగా ఈ వివరణ 
ఇవ్వటం జరిగింది. 17వ శతాబ్దానికి చెందిన శ్రీ గోస్వామి తులసీదాసుగారి 
'రామచరితమానసం' అనే అవథ భాషా (అయోధ్య పరిసరాల్లో మాట్టాడే 
హిందీ భాషు రామాయణాన్ని ఈయన కన్నా పూర్వుడైన శ్రీ నీలకంఠాచార్య 
ప్రతిపాదితమైన 'మం్యషత్రరామాయణం” పైన వ్యాఖ్య వ్రాయటంలో 
ఉపయోగించుకోవటమే ఇందుకు ప్రమాణం. 5-6 సంవత్సరాల పాటు 
ఈ వ్యాఖ్యానాన్ని 'రామకృష్ణప్రభి మాసపత్రికలో సుందరకాండలోని కొంత 
భాగం వరకు ముద్రించిన రామకృష్ణమఠం, మైలాపూర్‌, మద్రాసు వారికి, 
బాలకాండ వరకు పుస్తక రూపంలో ముద్రించిన 'సాధన (గంథమండలి' 
తెనాలి వారికి మైత్రేయ సర్వదా కృతజ్ఞుడు. 


మహాభారత వ్యాఖ్యానకారుడు మహాఖాష్యకర్త అయిన శ్రీ 
నీలకంఠాచార్యుల వారు కేవలం వేదమం(త్రాలను ఉద్ధరించి వాటికి 
వ్యాఖ్యానం [వ్రాయకుండా ఉంటారా? అని అనుమానిస్తారు. కానీ ఇది 
నిజం. ఆయన శ్రీరామరక్షాస్తోత్రానికి వ్యాఖ్యానం వ్రాస్తూ దానికి 
అనుబంధంగా ఈ వేదమంత్రాలను చేర్చారు. వాటికి సంస్కృతంలో 
కేవలం టిప్పణి వ్రాశారు. వేదమంత్రాల అర్జాన్ని సూటిగా (గ్రహించగల 


శక్తి మైత్రేయకు లేదు. ఎవరు వేదమం(త్రాలను వ్యాఖ్యానించినా నిరుక్తాన్ని 


10 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


(యాస్కాచార్య ప్రణీతమైన వేద నిఘంటువు) ఆశ్రయించాల్సిందే. కానీ 
శ్రీ నీలకంఠాచార్యుల ఎడల గల అచంచల విశ్వాసం వల్ల మైత్రేయ వారి 
టీకను ప్రమాణంగా స్వీకరించి ఈ సర్వసంపూర్ణమైన వ్యాఖ్యానం వ్రాశాడు. 
ఇది సుదీర్హంగా సాగిన రచనా వ్యాసాంగం. ఎప్పుడెప్పుడు ఆ వాగ్దేవి ఏది 
పలికిస్తే అదే పలికాడు మైత్రేయ. ఈ వ్యాఖ్యానంలో మైత్రీయ కుసంస్కారా 
లేవైనా కనిపిస్తే క్షంతవ్యుడు. శుద్దప్రతిని వ్రాసి ఇచ్చిన గోళ్లమూడి దుర్గా 
(ప్రసాద్‌ గారికి, సమీక్షించి బాలకాండ వరకు డి.టి.పి. చేసి ఇచ్చిన 
మోహనరావుగారికి, అయోధ్యకాండ నుండి కిష్కింధాకాండ వరకు రెండవ 
భాగంగా ముద్రిస్తున్న సాధన (గ్రంథమండలి (బాలకాండ వరకు లోగడ 
ఏరే ముద్రించారు) వారికి కృతజ్ఞతలు. 


మైత్రేయ 
03-06-2002 
చేబ్రోలు 


11 


అయోధ్యాకాండము 


అవతారిక:- 40 మంత్రాలలో బాలకాండ కథాభాగాన్ని పూర్తిచేసిన 
వేదం ఐదు మంత్రాలలో అయోధ్యకాండను చెప్పబోతోంది. 


1న మంత్రం : 
మధ్యా యత్కర్వమభవదభికే కానుం కృణ్వానే పితరి 
యునత్యామ్‌। నునానగ్రే తోజహతుర్వియన్లా సానౌ నిషిక్తం 
సుకృతస్య యోనౌ॥ (బుగ్‌: 10-61-6) 


తాత్సర్భం :- _ దశరథుడి ద్వారా కైకేయికి 'రాముడి స్థానంలో భరతుడికి 
పట్టాభిషేకం జరగాలి, రాముడు అరణ్యానికి వెళ్ళాలి అనే వరాలు ఇవ్వ 
బడటం అనే కార్యం దేవతల (ప్రేరణవల్ల రామరావణ యుద్దం సానుకూలం 
అవడం కొరకు జరిగింది. రామలక్ష్మణులు తండ్రిని విడిచి అరణ్యానికి 
వెళ్ళిపోవడంవల్ల, ఆ విరహాన్ని సహించలేక దశరథుడు సుకృతులు పొందే 
ఉన్నతస్థానమైన స్వర్గానికి వెళ్ళిపోయాడు. 

వ్యాఖ్యానం :-  స్వాయంభూమనువు, శతరూప, వృద్దావస్థలో ఘోరమైన 
తపస్సుచేసి మహావిష్ణువును కుమారుడిగా పుట్టమని వరం కోరడంవల్ల 
తరువాత జన్మలో దశరథ, కౌసల్యలుగా జన్మించారని వారికి శ్రీమహావిష్ణువే 
రాముడై జన్మించాడని కొన్ని పురాణాలలోనూ, రామచరిత మానసాది 
రామాయణాలలోనూ కనిపిస్తుంది. 


12 వేదమం('త్ర రామాయణం-ద్వితీయ భాగము 


సృష్టి ప్రారంభంలో అంతా జలమయంగా ఉండేది. ఆ నీటిపైన 
పవ్వళించిన మహావిష్ణువు నాభినుండి కమలం ఆవిర్భవించింది. అందులో 
'ప్రకటమైన (బ్రహ్మ, సృష్టి ప్రారంభించాడు. మొదట్లో ఆయన మానసిక 
సృష్టి చేశాడు. అయితే ఆయనచేత సృష్టించబడ్డ వారంతా నివృత్తి 
పరాయణులై సృష్టిని కొనసాగించడానికి ఇష్టపడలేదు. వారంతా తపస్సు 
కొరకై వెళ్ళిపోయారు. తన సృష్టి విస్తరించడానికి ఇది మార్గం కాదని తలచి 
(బ్రహ్మ మైథునసృష్టి సాగించడానికి మను, శతరూపలను సృష్టించాడు అని 
పురాణాలు చెబుతున్నాయి. 


మను, శతరూపలనుండే మనుష్యజాతి ఉత్పన్నమైంది. ఉత్తానపాద, 
'ప్రియ(వ్రతులనే ఇద్దరు కొడుకులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 
కూతుళ్ళ వల్ల సృష్టి విస్తరించింది. ఈ (ప్రవృత్తితో బాటు అసంఖ్యాకంగా 
సమస్యలు కూడా పెరిగాయి. సృష్టి యొక్క భిన్నత్వంలో సౌందర్యంతో 
బాటు స్పర్ధలు కూడా మొదలయ్యాయి. దీన్ని అదుపుచేయడానికి నీతి, 
ధర్మశా[స్తాలు అవసరమైనాయి. సృష్టిలో సమతౌల్య, సమన్వయత్వం 
తేవడానికి మనువు ఒక స్మృతిని చిత్రించాడు. దాన్నే మనుధర్మశాస్తం 
అన్నారు. ఆయన ఈ స్మృతిధర్మం ద్వారా చేసిన సంతులిత సమాజ 
వ్యవస్థాపన నిజంగా శ్లాఘనీయమైంది. “విషయసుఖాలు నెయ్యిలాంటివి, 
కామాగ్నిలో ఇవి ఎంతపోసినా అగ్ని మరింత (ప్రజ్యరిల్లుతుందే గాని 
శాంతించదు” అని తన జీవితసారాన్ని ఆయన తన స్మృతిలో వ్రాస్తాడు. 
విషయసుఖాలు ఎప్పుడూ సంపూర్ణ సుఖాన్ని, శాంతిని ఇవ్వలేవు అనేది 
నిస్సందేహ నిర్ణయం. ఎందుకంటే వాటిని అనుభవించే ఇం(ద్రియాలే 
సీమితమైనవి. హద్దు పద్దులు కల్లినవి. ఒకవేళ వాటిని శక్తికిమించి 
ఉపయోగించినా అది రోగాలకు దారితీస్తుంది. ఈ సత్యాన్ని (గ్రహించిన 
వ్యక్తికి వైరాగ్యం ఉత్పన్నమౌతుంది. కాని ధర్మంవల్ల వైరాగ్యం ఉత్పన్నం 
అవుతుంది అనడం కన్నా ధర్మం ద్వారా వైరాగ్యం ఉత్పన్నమయ్యే అవకాశం 


తెలుగు సేత ః మైత్రేయ 13 


ఉంది అనడం మంచిది. ఎందుకంటే ఎంతో మంది ధర్మమార్గంలో 
జీవించినవారిలో కూడా వైరాగ్యం ఉత్పన్నం కాకపోవడం మనకు కనిపిస్తుంది. 
అందుకు ప్రత్యక్ష సాక్ష్యం స్వాయంభువ మనువు జీవితమే. వృద్దాప్యంలో 
“రాజభవనంలో కాలం గడుపుతూ వృద్దాప్యం సమీపించింది ఇంతవరకు 
విషయ వస్తువుల పైన వైరాగ్యం కలగలేదు. జీవితం అంతా భక్తిరహితంగా 
వ్యర్థమైంది' అను కోవడం మొదలుబెట్టాడు. ఈ పరిస్థితిలో వ్యక్తి ఎంతైనా 
అనుభవించ గల ఇం(ద్రియశక్తిని సాధించుకుందామని చూస్తాడు. అదే 
స్వర్గం. అక్కడ రోగం, వృద్దాప్యం అనే సమస్యలుండవు. కానీ అక్కడ 
కూడా సంపూర్ణంగా సమస్యలనుండి బైటపడటం జరగదు. కారణమేమంటే 
పుణ్యం యొక్క స్థాయిని బట్టే స్వర్గంలో వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు 
స్థితులు ఏర్పడతాయి. కనుక తక్కిన సమస్యలు లేకున్నా ఈర్చ్యాద్వేషాలు 
మాత్రం ఉండి తీరుతాయి. పైగా పుణ్యం అయిపోగానే స్వర్గంనుండి 
జారిపోవడం కూడా జరుగుతుంది. 


మనువు, శతరూపలు వృద్దాప్యంలో కూడా వైరాగ్యం కలగక 
పోవడంతో విసుగెత్తి అరణ్యాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేయడం 
మొదలుబెట్టారు. వారి తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు వారి ముందు 
ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నీలాంటి కొడుకు నియ్యమన్నారు. ఈ 
అడిగిన వరంలో కూడా భోగ(ప్రవృత్తి కనిపిస్తోంది చూడండి. వైరాగ్యంతో 
కూడుకున్న భక్తిలోనయితే ఎవరన్నా సాలోక్యముక్తి, సారూప్యముక్తి లేదా 
సాయుజ్యముక్తి కోరుకుంటారు కాని భోగసంస్కారాలు ఇంకా మిగిలి ఉన్న 
మనువు కనిపించిన అందమైన వస్తువును గాని వ్యక్తిని గాని సొంతం 
చేసుకొని తన ఆజ్ఞను పాలించే వ్యక్తిగా చేసుకొని తాను సుఖపడదామని 
చూసే వరాన్నే కోరుకున్నాడు. అప్పుడు పరమాత్మ “తప్పక త్రేతాయుగంలో 
మీకు కొడుకునై పుడతాను కానీ ముందు మీరు స్వర్గానికి వెళ్ళి సుదీర్హకాలం 
వరకు భోగాలు అనుభవించండి ఇది నా ఆజ్ఞ” అంటాడు. అంటే ఇంకా 


వేదమం(త రామాయణం-దొతీయ భాగము 
14 & స్వే 


భోగాపేక్ష ఉన్న మనువు భగవంతుడిని తనయుడిగా పొందగల పవిత్రత 
పొందడానికి భోగించయినా అర్హత సంపాదించే అవకాశం ఇచ్చాడు. ఇటు 
కృతయుగం లో కొన్ని లక్షల సంవత్సరాలు, ఆ తరువాత త్రేతాయుగంలో 
కూడా కొన్ని వేల సంవత్సరాలు స్వర్గసుఖాలు అనుభవించిన మనువు 
తిరిగి అజమహారాజుకు తనయుడై పుట్టి దశరథుడనే నామంతో ప్రసిద్దుడై 
నాడు. తండ్రి తరువాత సింహాసనాన్ని అధిరోహించి ఇటు రాజ్య భోగాలతో 
పాటు 350 మంది స్త్రీలను, ముగ్గురు పట్టమహిషులను వివాహమాడి 
అరవైవేల ఏండ్లు నిర్విరామంగా విషయసుఖం అనుభవించాడు. యుద్దానికి 
వెళుతూ కూడా కైకేయిని వెంటపెట్టుకు వెళ్ళడం ఇందుకు ప్రమాణం. 
అయినా ఆ వృద్దావస్థ వరకు ఆయనకు ఇచ్చినమాట (ప్రకారం సంతానంగా 
పరమాత్మ దిగిరాకపోవడానికి కారణం కేవలం దశరథుడిలో ఇంకా మిగిలి 
ఉన్న భోగాపేక్షతే. 

షుగర్‌వ్యాధి (మధుమేహం) లాంటి రోగం వచ్చినప్పుడు, రక్తపోటు 
పెరిగినప్పుడు డాక్టర్‌లు పంచదార విడవమని, రాత్రిపూట వరి అన్నం 
తినడం మానమని చెప్పినప్పుడు రోగి అన్నం విడిచిపెట్టక తప్పదు. కానీ 
దూరదృష్టి కలిగిన వ్యక్తి ముందే కొన్ని ఆహారనియమాలు పాటిస్తే అప్పుడు 
ఆహారసేవనం భోగంగా కాక కేవలం అవసరంగా మారుతుంది. కాబట్టి 
వ్యక్తి వైరాగ్యమార్గంలో ప్రయాణించడానికి కేవలం ఏది అవసరం, ఏది 
అనవసరం లేదా ఎంత అవసరం, ఎంత అనవసరం, ఏది ధర్మం, ఏది 
అధర్మం అనే అవగాహనతోబాటు దాన్ని సరిథైన సమయంలో 
ఆచరించడం కూడా చాలా అవసరం. దశరథుడి గానూ, మనువు గానూ 
ఉన్నప్పుడు ఆయనలో ఈ అవగాహన లోపించిందనడానికి వీల్లేదు. 
మనుధర్మశా[స్తం ఇందుకు ప్రమాణం. కాని వృద్దాప్యం వరకు ఆగి 
పశ్చాత్తాపపడకుండా ముందే దాన్ని ఆచరించలేకపోవడమే ఆయన లోపం. 


వృద్దాప్యం అనేది సాయంకాలం వ్యాపారి వ్యాపారాన్ని కట్టేసి ఆ 


తెలుగు సేత ః మైత్రేయ 15 


రోజు వ్యాపారంలో వచ్చిన లాభ, నష్టాలను లెక్కచూసుకునే సమయం 
లాంటిది. కానీ ఆ సమయంలో దశరథుణ్ణి ఇంకా సంతానాపేక్షే వెంటాడు 
తోంది. సర్వసమర్జుడైన కులగురువు వసిష్టుడిని, బుష్యశ్చంగుడిని 
ఆశ్రయించడంతో ఆ కోరిక తీరింది. పూర్ణ పురుషుడు, లోపరహితుడు, 
సర్వగుణ సంపన్నుడు అయిన రాముణ్ణి సృష్టించిన కీర్తి బ్రహ్మకు దక్కక 
పోయినా ఆయనను కన్న దశరథుణ్ణి సృష్టించిన కీర్తి మాత్రం సృష్టికర్తకు 
దక్కిందంటాడు రామచరితమానసకారుడు. కేవలం దశరథుడి తపస్సు 
వల్లే ఈనాడు ఆ నీలమేఘశ్యాముడిని దర్శించుకునే భాగ్యం అందరికీ 
లభించింది. కాని ఆ అఖిలాండకోటిబ్రహ్మాండ నాయకుడి మీద కూడా 
దశరథుడు మమత్వపు లంపటమే పెట్టుకున్నాడు గాని సమర్పణాది భక్తి 
భావాన్ని పెంచుకోలేకపోయాడు. విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులను 
యాచించినప్పుడు నీటిలోనుండి బైటపడ్డ చేపలాగ రామలక్ష్మణులను 
విడవడానికి విలవిలలాడాడు. ఇది లాభసాటి వ్యాపారమే, విశ్వామి(త్రుడికి 
ఇద్దరిని ఇవ్వడం నీకు రెండందాల లాభం అని వసిష్టుడు చెప్పగా గురు 
వాక్యం సైగల విశ్వాసంతో వారిని విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు. వసిష్టుడి 
మాట సత్యమైంది. ఇద్దరు కుమారులను ఇచ్చినందుకు నలుగురు కోడళ్ళను 
తెచ్చుకున్నాడు దశరథుడు. ఆయన ఐశ్వర్యం మధ్యాహ్నకాలీన సూర్యుడి 
లాగా ప్రచండమైంది. 


రాయసుభాయ ముకురకర లీన్హా | 
బదను బిలోకి ముకుటుసమ కీన్హా। 


ఒకరోజు దశరథుడు తన అలవాటుచొప్తున అద్దాన్ని చేతిలోకి 
తీసుకొని దాంట్లో ముఖం చూసుకుంటూ వంకరగా ఉన్న కిరీటాన్ని 
సరిచేసుకున్నాడు. 

తన నోటితో తన లోపాన్ని వ్యక్తి ఒక్కొక్కసారి ఒప్పుకోవడానికి 
సిద్దమైనా, ఇంకెవరన్నా ఆ లోపాన్ని ఎత్తిచూపితే మాత్రం సహించలేడు. 


16 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


నాకు ఏమీ తెలియదు అనడం కష్టంకాదు, ఆ మాట ఇంకెవరన్నా అంటేనే 
సహించడం కష్టం. ఆ మాట తాను అన్నప్పుడు కూడా నేను ఎంత 
సరళుడినో, వినయుడినో చూడండి నేను నా లోపాలను ఒప్పుకుంటున్నాను. 
ఇంకెవరన్నా ఈ (ప్రపంచంలో అలా ఒప్పుకోగలరా అని చూపించడం కొరకే 
గాని నిజంగా తాను ఏమీ తెలియని అజ్ఞానిని అనే విషయం ఒప్పుకుని 
కాదు. 


ఇతరులు మన లోపాలను ఎత్తిచూపిస్తే సహించలేము గాని అదేపని 
అద్దం చేస్తే మాత్రం ఏమీ అనం. అద్దంలోకి తొంగిచూస్తే చాలు మన 
మొహం మీద ఎన్ని మచ్చలున్నాయో కనిపిస్తాయి. మనలో ఇన్ని మచ్చలను 
అది ఎత్తిచూపినా మనకు కోపంరాదు. అందుకు కారణమేమంటే మనం 
అద్దాన్ని ఏకాంతంలో ఉండగా చూస్తాం గాని అందరి ముందు 
(సామాన్యంగా) చూడం. అది మనను ఏకాంతంలో హెచ్చరించడంవల్ల 
సమాజంలోకి వెళ్ళేముందు కాస్త అందంగా కనపడేలా తయారవడానికి 
అది సహాయపడుతుంది. అందుకే అద్దమంటే అందరికీ ప్రీతి. కాని ఇదే 
అద్దాన్ని అందరిముందు చూడగలిగినప్పుడు అంటే ఏకాంతంలో మన 
లోపాలను సింహావలోకనం చేసుకున్నట్టు ఇతరుల ముందుకూడా 
విశ్లేషించుకో గలిగితే సాధనలోకి పురోగమించగలుగుతారు. తన లోపాలను 
స్పష్టంగా చూడగలిగినవాడికి సన్మానాపేక్షత ఉండదు. ఇతరులు మన 
లోపాలను ఎత్తిచూపినప్పుడు అవమానభావం కలుగకపోగా ఆ చూపినవారి 
మీద కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. 


దశరథుడిలో ఉన్న విషయ లాలసత అనే లోపంతోబాటు ఆత్మ 
నిరీక్షణ (అదికూడా సభామంటపంలో) అనే గొప్ప గుణం కూడా ఉంది. 
అద్దంలోకి చూడగానే కిరీటం వంకరగా ఉండటం కనిపించింది. దాన్ని 
చక్కగా చేసుకోగా చెవిపక్కన వెంట్రుకలు తెల్లబడి కనిపించాయి. అవి 
ఇక నీకు వృద్దాప్యం వచ్చింది ఇక రాముడికి సింహాసనం ఇచ్చివేసి జీవితాన్ని 


తెలుగు సేత ః మైత్రేయ 17 
సఫలం చేసుకోమని ఉపదేశిస్తున్నట్టుగా అనిపించిందట. (ప్రకృతి మనకు 
మౌనంగానే అనేక సందేశాలనిస్తూ ఉంటుంది. ఉన్మత్తులమైన మనం, మన 
అజాగరూకత కారణంగా ఆ సందేశాలను వినలేము, గుర్తించలేము. 
అందుకే జీవితాలు వ్యర్థమైపోతాయి. 


శ్రీరాముడికి సింహాసనమివ్వాలనే తన సంకల్పాన్ని దశరథుడు 
గురువు వసిష్టులముందు ఉంచాడు. ఆయన సమ్మతితో సభాసదుల 
ముందు, పురప్రజల ముందు ఉంచాడు. అంతా ఏకగ్రీవంగా అందుకు 
సమ్మతించారు. దశరథుడిలాంటి మహానుభావుడు, ఉత్తమసాధకుడు 
సాక్షాత్తుపరమాత్మనే పుత్రుడిగా పొందగలిగిన ధన్యజీవి యొక్క సంకల్పం 
ఈ విషయంలో నెరవేరలేకపోయింది. 


తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం అని అయోధ్యలో అంతా 
అనుకుంటూ ఉంటే దేవతలు ఇది ఎలా తప్పుతుందా అని ఆలోచిస్తున్నారు. 
రాముడు కారణం లేకుండా రావణుడి మీదికి యుద్దానికి వెళ్ళడు. ఆయన 
అయోధ్యలో ఉంటే ఆ కారణం సృష్టింపబడదు, మరి ఎలాగ అని ఆలోచి 
స్తున్నారు దేవతలు. దొంగకు వెన్నెలరాత్రి నచ్చుతుందా మరి! వాళ్ళు 
చదువులతల్లి సరస్వతిని మార్గాంతరం చూడమని వేడుకున్నారు. 


శుభకార్యాలకు రాక్షసులు అడ్డువస్తారని మనకు తెలుసు. కాని 
ఆశ్చర్యం! ఇక్కడ రామరాజ్యస్థాపనకు దేవతలే అడ్డువస్తున్నారు, కారణం 
ఏమిటి? ఒక సాధకుడు ఉండేవాడు. ఆయన ఎంతో నిష్టగా జపధ్యానాలు 
చేస్తూ ఉండేవాడు. ఆయన యొక్క ఈ సాధనలో స్వయంగా ఇంద్రుడు 
ఎంతో సహాయంచేస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు ఏకాంతంగా పూజా 
మందిరంలో కూర్చుని అఖండంగా ఎన్నో ఏండ్లనుండి వెలుగుతున్న జ్యోతి 
ముందు జపం చేసుకుంటూ ఉంటే పెద్దశబ్దంతో కిటికీ రెక్కలు తెరుచు 
కున్నాయి. గాలి వచ్చి దీపాన్ని ఆర్పేసింది. ఎవరా ఈ పని చేసింది అని 
కండ్లు తెరిచి చూస్తే ద్వారం కూడా తెరుస్తున్న ఇంద్రుడు కనిపించాడు. 


18 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 
ఏమిటది అని అడిగేంతలోనే ఆయన మాయమైనాడు. 

తపస్సు చేసేవారి దగ్గరికి అప్పరసలను పంపి వారిని పడిపోయేలా 
చేయడంలాంటి పనులు దేవతలు చేస్తూ ఉండటం పురాణాల్లో మనం 
తరచు చదువుతూంటాం, ఇందుకు కారణం ఏమిటి? ధర్మకార్యాలు, 
ధ్యానాది తపస్సులు చేయడంవల్ల వచ్చే పుణ్యం భోగప్రాప్తి కొరకని ఒకరి 
మతం. దానితో ఈ జన్మలో ఇక్కడ సుఖం అనుభవించి స్వర్గంలో కూడా 
అలౌకికానందం పొంది మళ్ళీ ఉత్తమవంశంలో ధనధాన్యాల మధ్య జన్మించి 
సుఖపడటం సాధన యొక్క ఫలమని వారి మతం. కొందరు మాత్రం 
పుణ్యం యొక్క ఫలం వైరాగ్యం, అంతఃకరణశుద్ది అంటారు. ప్రారంభంలో 
ఎవరైనా సాధనచేస్తుంటే దేవతలు వారిని తమ అనుయాయులుగా భావించి 
వారి సాధనలో సాయంచేస్తారు. అందువల్ల వారి ఇం(ద్రియాలలో తామే 
(దేవతలే) కూర్చొని సుఖభోగాలు అనుభవించవచ్చని వారి ఉద్దేశ్యం. కానీ 
వారు వైరాగ్యం వైపుకు ప్రయాణిస్తూ ఉంటే అది తమ మనుగడకే గొడ్డలిపెట్టు 
కనుక, వెంటనే వారి సాధనను భగ్నం చేద్దామని చూస్తారు. 


రేపు జరగబోయే రామరాజ్యస్థాపన వల్ల కూడా (ప్రజలు భోగమార్గం 
నుండి వైరాగ్యానికి ప్రయాణించగలరని అనుమానం వచ్చింది కనుకే 
దేవతలు దానికి విఘ్నం సృష్టిద్దామని చూస్తున్నారు. 

'తధేత్యుకా తథాచక్రే ప్రవివేశాథ మన్ధరామ్‌' 

అలాగేనని దేవతలకు చెప్పి నరస్తుతి వెళ్లి మంధరను ఆవేశించింది. 

సరస్వతి అయోధ్యవాసులెవరి బుద్దినీ చెడగొట్టలేకపోయిందట. 
ఎంతో పుణ్యధనులు, పవిత్రులు అయినవారిని ఆవేశించటం ఆవిడకు 
సాధ్యం కాలేదు. కైకయ రాజ్యం నుండి కైకేయి వెంట వచ్చిన దాసి ఈ 
మంథర. కైకయ దేశపు రాజు యథాజిత్తు స్వార్థపూరిత సంస్కారాలు 
కలిగినవాడు. కైకేయికి కలిగిన సంతానానికే రాజ్యం ఇవ్వాలనే నిబంధనతోనే 


తెలుగు సేత : మైత్రేయ 19 


దశరథునికి కైకేయి నిచ్చాడు. ఆయన ఈ స్వార్థపూరిత సంస్కారం ఆ 
దేశవాసులందరి మీదా (ప్రభావం చూపింది. 

ఎటైనా ప్రయాణానికి వెళ్లేప్పుడు సూట్‌కేస్‌లో ముందు సర్దిన 
వస్తువులు అడుగున వుంటాయి, తరువాత పెట్టిన బట్టలు, వస్తువులు 
పైకి వస్తాయి. అలాగే కైకేయిలో ఇన్నాళ్లు కనిపించిన రాముడిపైన 
వాత్సల్యం, సవతులిద్దరిపైన గల గౌరవము, (ప్రేమ మొదలైనవన్నీ 
అయోధ్యలో ఏర్పడిన సంస్కారాలు. బుద్ధిభ్రష్టమైన మంథర ఉపదేశం 
వల్ల చిన్ననాడు ఏర్పడ్డ స్వార్థ సంస్కారాలు ఈ రోజు బయటకు వచ్చాయి. 

'సా2పి కుబ్దా త్రివక్రా' మంథర గూనిది, దానికి మూడు వంకరలు 
కూడా ఉన్నాయి. దానికి మూడు వంకరలు శరీరంలోనే కాదు, త్రికరణాలలో 
కూడా (మనస్సు, వాక్కు, కర్మ) ఉన్నాయి. శాస్త్రాలు “రా అనే అక్షరం 
పరబ్రహ్మ పరమాత్మ అని, 'మ జీవుడని, అందుకే “మ 'రా'ను అనుసరించి 
ఉంటుందని చెబుతాయి. మంథర వక్రబుద్దితో దాన్ని పూర్తిగా భిన్నం 
చేద్దామని చూసింది. పరమాత్మ రాముడు రాజ్యానికి వస్తే ఆయనను 
జీవుడైన భరతుడు అనుసరించాల్సింది పోయి భరతుడిని రాజును 
చేయాలని చూసింది. అందుకే మంథర పేరులో మి తరువాత 'రా 
ఉంటుంది. 


కరుభిచారభలు నుపథభల, ఆదిమధ్య పరినామ్‌, 

ఉలటి జపెన్‌ జరామరాి సూధే రాజారామ్‌॥ 

జీవుడి యొక్క ఈ భేదబుద్ది, అవివేకం వల్లనే రామరాజ్య స్థాపన 
స్థానంలో మృత్యువు, వినాశనం చోటుచేసుకున్నాయి. 'రాజారాముడి'ని 
పదవి నుండి దింపటం వల్ల (తల్లక్రిందులు చేయటం వల్ల) 'జరా,మరా” 
అయ్యింది. అంటే తగలబెట్టడం (వినాశనం) మృత్యువు (దశరథుడి 
మరణము, నగరవాసులు దుఃఖసాగరంలో ముణగటం) తయారయ్యాయి. 


దశరథుడు దేవాసుర సం(గామంలో దేవతలకు సహాయం 


20 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


చేయటానికి వెళ్లినపుడు వెంట కైకేయిని కూడా తీసుకువెళ్లాడు. యుద్ద 
భూమిలో రథచ(క్రం సీల ఊడిపోవడంతో కైకేయి ఆ స్థానంలో తన వేలును 
ఉంచి చక్రం ఊడిపోకుండా కాపాడింది. దానితో ప్రసన్నుడైన దశరథుడు 
రెండు వరాలు కోరుకోమన్నాడు. కైకేయి వాటిని సరియైన సమయంలో 
అడుగుతానన్నది. ఈ విషయాన్ని మంథర ప్రస్తుతం కైకేయికి గుర్తు చేసింది. 
ఈ రోజు ఆ వరాలే శాపాలుగా పరిణమించాయి. 


మంతత్రశాాస్తంలో ఇష్టదేవతా మం(త్రజపంకన్నా ముందుగా గాయత్రీ 
మంత్రం జపించాలని ఉంది. కనీసం ఆ మంత్రానికి చెందిన గాయత్రినైనా 
జపించాలి. ఇది అనివార్యమైన విషయం. ఇలా గాయత్రిని జపించకుండా 
మంత్రం జపించినా అది సిద్దిస్తుంది కాని దాని వల్ల లాభం కన్నా నష్టమే 
ఎక్కువ. బుద్ది శుద్ది లేని రావణుడికి, హిరణ్యకశ్యపుడికి, కైకేయికి ఇచ్చిన 
వరాలు శాపాలుగా మారాయి. గాయత్రి మంత్రం బుద్దిని శుద్ది చేసే ప్రార్ధన. 
ఆ తరువాత పొందబడే మంత్రఫలం వరంగా పరిణమించడం సహజం 
కదా!. 


మంథర ద్వారా బోధించబడ్డ కైకేయి ఆభూషణాలు అన్నీ తీసేసి, 
మలినవ(స్తం కట్టుకొని కోపగృహంలో భూమి మీద పడుకొని దశరథుడి 
కొరకు ఎదురు చూస్తున్నది. వసిష్ట మహర్షి ఆజ్ఞ చొప్పున రేపటి రాజ్యాభి 
షేకం యొక్క సంసిద్దతలో ఉపవశించి, బ్రహ్మచర్యవ్రత దీక్షతో సీతారాము 
లిద్దరూ భూమిపైన శయనించి ఉన్నారు. దశరథుడు మాత్రం చీకటి పడే 
సమయానికి కామాతురుడై కైకేయి మందిరాన్ని చేరవచ్చాడు. జన్మజన్మ 
లుగా విడవని ఆయన యొక్క ఈ ఏకైక సంస్కారం చివరికి కాలనాగై 
కాటువేయబోతోంది. 

జ్ఞానశక్తిళ్ళ కౌసల్యా, సుమితోపాననాత్మికా, 

క్రియాశక్తిళ్ల కైకేయీ, వేదో దళరథోన్ఫపః 


తెలుగు సేత ః మైత్రేయ 21 


వేదరూపుడు దశరథుడు, కౌసల్య జ్ఞానశక్తి, సుమిత్ర ఉపాసనా 
రూపిణి, కైకేయి [క్రియాశక్తి 


వేదం-జ్ఞానం, (క్రియ, ఉపాసన ఈ మూడింటితో నిండి వుంది. 
కానీ ఈ వేద తత్వాన్ని పూర్తిగా గ్రహించక చాలామంది సాధకులు కేవలం 
క్రియకే ప్రాధాన్యత నిచ్చి(యజ్ఞయాగాదులు చేసి) దానివల్ల వచ్చే ఫలితమైన 
భోగాన్ని ఆశ్రయించటంతో పతనమౌతున్నారు. వారు భోగైశ్వర్యాలలో 
పడిపోతున్నారు. వారు ఉన్నతమైన సమాధిని (రాముణ్ణి) పొందలేరు 
అంటాడు గీతాచార్యుడు. 


జ్ఞానం అభిమానరహితమై ఉండాలి. ఉపాసన (శ్రద్ద, విశ్వాసాలతో 
కూడుకున్నదై ఉండాలి. (క్రియ లోపరహితమై ఉండాలి. అప్పుడే అవి 
సార్హకమౌతాయి. కానీ క్రియాశక్తి అయిన కైకేయి మంథర అనే లోభంతో 
దుస్సంగం చేసింది. క్రియలో (కైకేయిలో) మనస్సు పెట్టిన వేదం (దశరథుడు) 
నిరర్హకుడవడంలో ఆశ్చర్యమేముంది? 


లోభ సహితమైన (క్రియాశక్తి, ధర్మమార్గానికి వ(క్రభాష్యం పలికింది. 
ధర్మానికి నాలుగు చరణాలు. అవి 1. సత్యం, 2, తపస్సు. 3, దానం 4. 
దయ. ఈ నాలుగూ ఉంటేనే ధర్మం అనే వృషభం నాలుగు కాళ్ల మీద 
నిలబడుతుంది. కానీ లోభపూరితమైన (క్రియాశక్తి ఈ నాలుగింటినీ విడదీసి 
తనకు రెండు, దశరథుడుకి రెండు ఇచ్చింది. 


యది నత్సప్రతిజ్ఞో2పి శపథం కురుషే యది 
తతైకేన వరేణాళు భరతం మే ప్రియం నుతమ్‌, 
వభిన్సుంభృత సంభారైః యౌవరాజ్వే2భిషేచయ 
అపరేణ వరేణాళు రామో గచ్చతు దణ్ణకాన్‌॥ 


ఒకవేళ నువ్వు సత్యమైన ప్రతిజ్ఞ గలవాడవే అయితే, నా కోరికలు 
తీరుస్తానని శపథం చేస్తున్నవాడవైతే, రెండు వరాలలోని ఒక వరం చేత 


22 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


రాముడి పట్టాభిషేక సంభారాలతో భరతుడికి పట్టాభిషేకం చేయి, రెండవ 
వరం చేత రాముడు అరణ్యానికి వెళ్లాలి. 


నీవు సత్యవంతుడవై నాకు వరాలివ్వు. నీ కుమారుడు అరణ్యాలలో 
తపస్సు చేస్తాడు. ఈ వరాల దానం నాకు చెయ్యి, నా కుమారుడైన భరతుడి 
మీద దయ చూపు. నీకు, నీ కుమారుడికి సత్యం, తపస్సు; నాకు, 
నాకుమారుడికి దయ, దానం. ఇదీ ధర్మానికి వక్రభాష్యం. 


దశరథుడు కైకేయి మనస్సును మార్చటానికి ఎంతో ప్రయత్నిం 
చాడు, కాని మంథర చేత చెడగొట్టబడ్డ మనస్సు గల కైకేయి దశరథుడి 
మాట వినలేదు. స్వచ్చమైన గిన్నెడు పాలలో ఒక్క మజ్జిగ చుక్క చాలదా 
పులుపెక్కడానికి! ఆహా! దుస్సంగం ఎంతటి (ప్రభావాన్ని చూపింది?! 


ఆ కాళరాత్రి గడచిపోయింది. కైకేయి సుమం(త్రుడితో వార్త పంపగా 
వచ్చిన రాముడు విషయాన్ని తెలుసుకొని తల్లుల అనుమతి తీసుకొని 
వల్కలాలు ధరించి అరణ్యానికి బయలుదేరాడు. తన వెంట నీడలాగా 
సీత కదిలింది. శరీరాన్ని విడచి ఉండలేని ప్రాణంలాగా లక్ష్మణుడు కూడా 
వారి వెంట బయలుదేరాడు. ఎన్నో విధాల దశరథుడు, నగరవాసులు ఆ 
ముగ్గురిని ఆపుదామని చూశారు కాని సాధ్యం కాలేదు. నాలుగురోజులు 
వారిని అరణ్యాలలో తిప్పి తిరిగి తీసుకురమ్మని సుమం|త్రుడికి రథమిచ్చి 
వారివెంట పంపాడు దశరథుడు. దశరథుడిలాంటి మహాపురుషుడిలోని 
బలహీనత ఇక్కడ కూడా బయటపడుతుంది చూడండి. సత్యవాక్‌ 
పరిపాలన అనే ధర్మకార్యంలో (ప్రాణం కన్నా ఎక్కువైన రాముణ్ణి అడవికి 
పంపడానికి సిద్ధమవడం గొప్పతనమే, కాని మళ్లీ వారిని నాలుగురోజుల 
తరువాత తీసుకురమ్మనడం ధర్మ పరిపాలనలో కపటం అవుతుంది. 
ఆయనలోని మమత్వం ఆ వృద్దాప్యంలో కూడా ఆయనను వెంబడిస్తోంది. 
రాముడు తిరిగి వస్తాడనే ఆశతో కొంతకాలం ప్రాణాలను నిలుపుకున్నాడు 
దశరథుడు. సుమంత్రుడు రిక్తమైన రథాన్ని తీసుకుని అయోధ్యకు 


తెలుగు సేత ః మైత్రేయ 23 
రావటంతో చివరకు ఆ ఆశ కూడా అడుగంటింది. 


ఆ చివరి ఘడియలలో దశరథుడికి శ్రవణకుమారుడి తల్లిదండ్రులు 
తనకు ఇచ్చిన శాపం గుర్తొచ్చింది. ఆ వృత్తాంతం కౌసల్యకు చెప్పడం 
మొదలెట్టాడాయన. (శ్రవణుడు ఒక వైశ్యకుమారుడు. తన తల్లిదండ్రుల 
మీద అత్యంత (ప్రేమ కలవాడు. వారిని సరిగా చూడాలని భార్యను కూడా 
విడచిపెట్టి, పుణ్యక్షేత్రాలు తిరగాలనే ఇచ్చగల వృద్దులు, (గ్రుడ్డివారైన 
తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలకు తిప్పటం 
మొదలుబెట్టాడు. ఒక రాత్రిపూట అడవిలో తల్లిదండ్రుల దాహం తీర్చటానికి 
కుండనొకదాన్ని నీళ్లలో ముంచుతుండగా మృగయా వినోదానికై అడవిలోనికి 
వచ్చిన దశరథుడు ఆ శబ్దాన్ని ఏనుగు నీళ్లు తాగే శబ్దంగా భ్రమించి శబ్దభేది 
విద్యతో బాణాన్ని విడిచాడు. అది (శ్రవణకుమారుడికి తగిలింది. కొన 
ప్రాణంతో ఉన్న అతడు తన తల్లిదండ్రుల దాహం తీర్చమని, వారిని 
పోషించమని వేడుకొని ప్రాణాలు విడిచాడు. నీళ్లకుండతో (శవణుడి 
తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిన దశరథుడు జరిగిన విషయం జరిగినట్టు 
చెప్పాడు. “నీవు కూడా పుత్రవియోగంతో మరణించగలవు” అని శపిస్తూ 
వారు (ప్రాణాలు విడిచారు. 


ధర్మగతి పామునడక లాంటిది. దీన్ని తెలుసుకోవటం చాలా కష్టం. 
మహాత్ములే ఇక్కడ పొరపాటు పడుతుంటారు. “గహనా కర్మణోగతిః' 
ధర్మకర్మగతిని తెలుసుకోవటం కష్టం అంటాడు గీతాచార్యుడు. జీవితంలో 
పొరపాట్లు అందరికీ జరుగుతుంటాయి. సరియైన మార్గంలో వాటిని 
సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాలి. కడు వృద్దులు, పూర్తిగా పుత్రుడి మీద 
ఆధారపడ్డవారికి సత్యం ఉన్నదున్నట్టు చెప్పవలసిన పనిలేదు. వారికి అసత్యం 
చెప్పయినా వారి ప్రాణాలను నిలబెట్టి శ్రవణ కుమారుడికి తానిచ్చిన మాట 
నిలబెట్టుకోగలిగితే తనద్వారా జరిగిన పొరపాటును సరిదిద్దుకోగలిగేవాడు 
దశరథుడు. సత్యం కన్నా మనిషి ప్రాణానికి విలువ ఎక్కువ. 


24 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


ఈ రోజు ఆనాటి సంఘటన గుర్తుకు వచ్చింది దశరథుడికి. కానీ 
ఆ శాపాన్ని ఆయన ఈనాడు వరంగా స్వీకరించాడు. రామ వియోగ 
విరహాగ్ని నుండి బయటపడటానికి మార్గం వెతుకుతున్న ఆయనకు ఈ 
శాపం అమృత కలశంలా ఎదురొచ్చింది. 

హారామా! పుత్ర! హో నీతే హో లక్ష్మణ గుణాకర! 

త్యద్దియోగా దహం (ప్రాప్తో మృత్యుం కైకేయి నంభవమ్‌ 

వదన్చేవం దశరథ (ప్రాణాం న్యక్సా దివంగతః 

అయ్యో! పుత్రా! రామా! అయ్యో! సీతా! అయ్యో! గుణరాశీ లక్ష్మణా! 
మీ ఎడబాటు వల్ల నేను, కైకేయి నిమిత్తంగా మృత్యువును పొందాను అంటూ 
దశరథుడు ప్రాణాలు విడిచి స్వర్గానికి వెళ్లిపోయాడు. 
అవతారిక:- 41వ మంత్రంలో కైకేయి వరాల ఫలితంగా రామ- లక్ష్మణ 
సీతావనగమనం, దశరథుని మరణం, వర్షించిన వేదమాత 42వ మంత్రంలో 
భరతుడి మనస్థితిని, వసిష్టమహర్షి కార్యదక్షతను వివరించ బోతోంది. 


42న నుంత్రం : 
దణ్ఞా ఇవేదో అజనాస ఆసన్‌ పరిచ్చిన్నా భరతా అర్భకాసః 
అభవచ్చపుర ఏతా వసిష్ట ఆదిత్‌తృత్ఫూనాం నిశో అప్రథన్త 
(బుగ్‌: 7-33-6) 
తాత్సర్యము:- రాముడి వనగమనానంతరం భరత శతృఘ్నాదులు 
గోబాలకుల దండాలు (కజ్జల) లాగా నిలిచిపోయారు. వారి పురోహితుడైన 
వసిష్టుడు ఇటు కేవలం రామదర్శనంతోనే తృప్తిని ఆకాంక్షించే ప్రజలను, 
అటు రాజ్యంపైన ఎటువంటి ఇచ్చలేని భరతుడి రాజ్యాన్ని కాపాడాడు. 


వ్యాఖ్యానము:- దశరథుని మరణానంతరం, ఆయన శరీరాన్ని అనేక 
మూలికారసాలలో సురక్షితంగా దాచిఉంచి కైకయదేశంలో ఉన్న భరత 


తెలుగు సేత : మైత్రేయ 25 
శతృఘ్నులను త్వరగా తరలి రమ్మని వసిష్టమహర్షి వార్తాహరుల ద్యారా 
సందేశాన్ని పంపారు. 

రామన్య యౌవరాజ్యార్థం పిత్రాతే సంభమః కృతః 
తవరాజ్వ (ప్రదానాయ తదా2హం ఏఘ్ముమాచరమ్‌. 


“రాముని యువరాజుగా పట్టాభిషేకం చేయడానికి నీ తండ్రి అన్ని 
ఏర్పాట్లు చేయగా, నీకు రాజ్యం ఇప్పించడం కొరకు నేను విఘ్నం చేశాను” 
అని కైకేయి చెప్పగా భరతుడు - 


హేతు అపునపవుజాని జియ థకితరపౌ ధరిమౌని” 


తన కారణంగానే రాముడు అడవులపాలైనాడని తెలిసి, అటువంటి 
ఆఘాతాన్ని సహించలేక మౌనంగా స్థాణువై నిలిచాడు. 


వేదకాలంలో ఆవులే ధనం; అవే వినిమయ మాధ్యంగా (Media 
of Exchange) వాడబడేవి. కనుక లక్షల సంఖ్యలో ఎక్కడ చూసినా గోవులు 
కనిపించేవి. జనాభాలో సగాని కన్నా ఎక్కువ మంది ఈ గోసంపద 
నాశ్రయించుకొని బ్రతికేవారు. వారిలో ముఖ్యమైన పాత్రధారులు 
గోబాలకులు, అరణ్యభూములలో వాటిని మేపుతూ రాత్రింబవళ్ళూ వాటిని 
రక్షిస్తూ ఉండేవారు. రాత్రిపూట నిలబడి తమ దండాల (కర్రల) మీద 
గడ్డాన్ని ఆనించి విశ్రమించేవారు. ఒక్కక్షణం వార్తెటైనా పనిమీద కర్రలను 
విడచి వెళితే భూమిలోకి దిగి ఉన్న ఆ కర్రలు స్తంభాలలాగా నిలిచిపోయేవి. 
రామవనగమన సమాచార శ్రవణ మాత్రం చేత ఆఘాతానికి లోనై 
భరతుడు నిశ్చలుడై నిలవడాన్ని వర్ణిస్తూ; తన పరిసరాల్లో కనిపించే 
దృశ్యాన్ని రూపకంగా మన కండ్లముందుంచుతున్నాడా వేదమం(త్ర బుషి 

మహారాజు దశరథుడి అకాలమృత్యు సమయంలో ఆయన 


నలుగురు కుమారులలో ఇద్దరు అరణ్యాలలోనూ, మరో ఇద్దరు కైకేయ 
దేశం లోనూ ఉండటంతో, సమర్జుడైన రాజగురువు వసిష్టుడు దేశంమీదికి 


వేదమం[త రామాయణం-దొతీయ భాగము 
26 క స్వే 


ఇతర రాజులు దండెత్తకుండా సైన్యాన్ని సమాయత్తంచేస్తూ, రాజ్యంలో 
అల్లర్లు లేచి అరాచక పరిస్థితి ఏర్పడకుండా, గూఢచారి సంస్థలను 
జాగరూకం చేసి కార్యోన్ముఖులను చేస్తూ, ఇటు రాణులను, ఇతర 
బంధువర్గాన్ని ఓదారుస్తూ, భోరతాదులను త్వరగా పిలిపించే 
ప్రయత్నంచేస్తూ, రాజు కళేబరాన్ని సంరక్షింపజేసే కార్యం చేస్తూ, తిరిగి 
వచ్చిన భరత శతృఘ్నులకు కర్తవ్యబోధచేస్తూ, సర్వతోముఖ (ప్రజ్ఞను 
(ప్రకటిస్తూ వసిష్టుడు అందరినీ కాపాడాడు. 


భరతుడు దశరథుడికి అంత్యక్రియలు చేశాడు. తరువాత కర్తవ్యం 
నిర్ణయించడానికి సభ తీర్చబడింది. ఏది ధర్మం? భరతుడు సింహాసనాన్ని 
స్వీకరించడమా లేక రాముడిని వెనక్కు పిలుచుకొని రావడమా? తస్మాత్‌ 
శాస్తం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ' - ఇటువంటి అనిర్ణాయక 
స్థితి ఏర్పడినప్పుడు ధర్మమేమిటో నిర్ణయించడానికి శాస్తాన్నాశ్రయించాలి. 
వేద స్వరూపుడైన నీ తండ్రి కూడా వేద మార్గాన్నే అనుసరించాడు అన్నాడు 
వసిష్టుడు. కానీ ఏ వేదాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. 'శ్చుతిర్విభిన్నా' - 
వేదాలు నాలుగున్నాయి. వాటిలో ఒకటి చెప్పిన మాటకు మరొకటి 
వ్యతిరేకంగా చెబితే మరి దేన్ని ఆశ్రయించాలి? అన్నాడు భరతుడు. 
అప్పుడు వేదసారాన్ని నిర్ణయించడానికి స్మృతిని ఆశ్రయించాలి అన్నాడు 
వసిష్టుడు. 'సృతయశృభిన్నా' - కానీ స్మృతులు కూడా వేరువేరుగా 
ఉన్నాయి మరి దేన్ని ఆశ్రయించాలి అన్నాడు మళ్ళీ భరతుడు. 'ధర్మస్య 
తత్వం నిహితం గుహాయామ్‌, మహాజనౌ యేనగతః స పనా - ధర్మం 
యొక్క తత్వం ఎంతో గుహ్యమైంది మరి, అందుకే మహాత్ములు నడిచిన 
మార్గాన నడవాలి; నీ తండ్రి వెళ్ళిన మార్గం శ్రేష్టమైన సనాతన వేదమార్గం. 
ఆయన తన ప్రాణం కన్నా విలువైన రాముడిని అడవికి పంపాడు గాని 
అధర్మాన్ని ఆచరించలేదు. నీవు కూడా అదే మార్గాన్ని అనుసరించు. 
కైకేయికి ఇచ్చిన రెండు వరాలలో ఆయన ఒక్కటి మాత్రమే పూర్తిచేయ 


తెలుగు సేత : మైత్రేయ 27 


గలిగాడు. సింహాసనాన్ని అధిరోహించి ఆయన కర్తవ్యాన్ని పూర్తిచేసి 
ఆయన ఆత్మకు శాంతినివ్వు అన్నాడు వసిష్టుడు. 


అప్పుడు భరతుడు తప్పకుండా నేను కూడా మహాత్ములు నడిచిన 
మార్గాన్నే నడుస్తాను”. మా తండ్రి ధర్మస్వరూపుడనటంలో ఏ మాత్రమూ 
సందేహం లేదు. ఆయన తన జీవితమంతా ధర్మమార్గాన్ని అనుసరించాడు. 
కానీ చివరి సమయంలో విధి ఆయన ధర్మవిశ్లేషణాశక్తిని లాగివేసింది. 
మోహానికిలోనై ఆయన ధర్మాధర్మవిచక్షణను కోల్పోయాడు. తాను కైకేయి 
కిచ్చిన మాటయితే నిలుపుకున్నాడు గాని మరి ప్రజలకిచ్చిన మాట విషయం 
ఏమిటి? రాజగురువులైన మీ విషయం ఏమిటి? మీకందరికీ రాముడికి 
పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాడు కదా, దాన్ని తప్పి ఆయన అధర్మాన్ని 
ఆశ్రయించాడు. కనుక మహాత్ముల అనుగమనమే చేయదలిస్తే నేను 
శ్రీరాముడినే ఆదర్శంగా ఎన్నుకుంటాను. రాజుగా దశరథుడిచ్చిన ఆజ్ఞను 
పాటిస్తూ ఆయన అడవికి పోయాడు. కానీ మమత్వం నిండి ఉన్న తండ్రిగా 
నాలుగు రోజుల తరువాత నేను చెప్పానని చెప్పి వారిని వెనక్కు తీసుకుని 
రా" అని సుమంత్రుడికి చెప్పి తాను ఇచ్చిన ఆజ్ఞనే జవదాటాడు కనుక 
నేను రాముడి మార్గాన్నే అనుసరిస్తాను. ఇప్పుడు నేను సింహాసనాన్ని 
అధిరోహించడం వల్ల మంథర, కైకేయిల మనోభీష్టం నెరవేరుతుందే గానీ 
ధర్మాచరణ జరగదు” అన్నాడు. 


ధర ఇగా(స్తం, న్యాయశాస్త్రం అనువర్తిత శా|స్తాలే (Applied Sciences) 
గాని మౌలిక శాస్త్రాలు (Fundamental Sciences) కావు. అందుకే (ప్రతివారు 
దాన్ని తమకు అనుగుణంగా అనువర్తింపజేసుకోగలుగుతారు. ధర్మాన్ని 
గూర్చి ఉపన్యసించనిది ఎవరు? “నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే 
చంపించగలను లేదా శిక్షించగలను కానీ నేను ధర్మాత్ముడిని కావటం 
వల్ల దూతవైన నీకు ఎటువంటి హాని చేయ్యను' అంటాడు రావణుడు 
అంగదుడితో. కానీ నిజానికి రావణుడు అంత ధర్మాత్ముడే అయితే 
అంతకు ముందు దూతగా వచ్చిన హనుమంతుడిని ఎందుకు క్షమించి 


28 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వదలలేదు, తోకకు ఎందుకు నిప్పంటించాడు? కనుక అంగదుడిని 
క్షమించాను అనడానికి కారణం అదికాదు. వ్యక్తి వర్తమాన వ్యవహారం 
ఎప్పుడూ భూతకాలపు అనుభవాన్ని బట్టి ఉంటుంది. అంతకుముందు 
దూతను (హనుమంతుడిని) శిక్షిద్దామని చూస్తే అతడికి ఏ హాని కలగకపోగా 
లంకే తగలబడటంతో, ఈ దూతను శిక్షిద్దామని చూస్తే మళ్ళీ తమకు ఏ 
అనర్థం వాటిల్దుతుందో అనే భయం వల్ల రావణుడు అంగదుడిని ఏమీ 
అనలేదు. ఈ విధంగా వ్యక్తి తన భయాన్ని ధర్మంగా లోకానికి చూపిస్తాడు. 
మరి సీత నెత్తుకొచ్చినప్పుడు ఈ ధర్మబుద్ధి ఏమైంది అని అంగదుడడిగితే 
“అన్యాయంగా నా చెల్లెలు శూర్పణఖ ముక్కు, చెవులు కోసినందుకు శిక్షగా 
రాముడి భార్యను ఎత్తుకొచ్చాను' అంటాడు. ప్రతీకారం తీర్చుకోదలచిన 
వాడు శూరుడిలాగా తన శత్రువైన రాముడితో ముఖాముఖి తలపడాలి 
కాని పిరికివాడై, రాముడు లేని సమయంలో సీతను ఎత్తుకొచ్చాడు. ఈ 
విధంగా వ్యక్తి తన పిరికితనానికి కూడా ధర్మమనే రంగు పూద్దామని 
చూస్తాడు. 


మంథర కూడా దశరథుడిపైన కైకేయి మనస్సులో భేదబుద్ధి 
పుట్టేటట్టు చేయడానికి ఎన్నో మాటలు చెప్పి తాను చెప్పినవన్నీ సత్యమని 
ప్రతిజ్ఞ చేస్తుంది. 'ఆలోచించు నువ్వు రాణివైతే నాకేమి, కౌసల్య రాణి 
అయితే మాత్రం నాకేమి? నేను దాసీ స్థాయిని మించి ఎదగలేను కదా. 
అయినా నీ ఉప్పు తిన్నాను కనుక సత్యం చెప్పడం నా ధర్మం. ఈ విధంగా 
సత్యం చెప్పడం వల్ల నేనునా సత్యాన్ని ధర్మాన్ని కూడా నిలుపుకున్నాను” 
అంటుంది మంథర. ఈ విధంగా వ్యక్తి తన ఈర్ష్యను ధర్మంగా చూపిస్తాడు. 

ఆ తరువాత దశరథుడు కైకేయితో 'నువ్వు ఎప్పుడూ రాముడిని 
పొగుడుతూ ఉండే దానివి కదా, అటువంటి నీలో రాముడి పైన ఎందుకింత 
ద్వేషం పెరిగింది?" అంటే కైకేయి 'మీరు పొరపాటు పడుతున్నారు; నాకు 
రాముడి మీద ఎటువంటి ద్వేషం లేదు. నేను అతడికి ఏ అన్యాయం 


తెలుగు సేత ః మైత్రేయ 29 


చెయ్యడం లేదు. మీరే కదా రాముడు సాధుస్వరూపుడని అంటూ 
ఉండేవారు మరి సాధువు అరణ్యాలలో ఉంటే శోభించగలడు గానీ 
సింహాసనం మీద శోభించగలడా? కాబట్టి సాధు స్వభావానికి వ్యతిరేకంగా 
రాముడిని సింహాసనం మీద కూర్చోబెడదామని చూసే మీ (ప్రవర్తనే 
అధర్మమైంది గాని నాది కాదు. రాముడిని కారాగారంలో వేస్తే దండించినట్లు 
గానీ, సాధువైన ఆయనను రాజ్యభోగాల నుండి విడిపించి, ఆయనకు 
ఇష్టమైన తపస్సు కొరకు పంపించడం ఏ విధంగా అన్యాయం అధర్మం 
అవుతుంది?” అంటుంది. ఈ విధంగా వ్యక్తి తన ద్వేషానికి అన్యాయానికి 
కూడా ధర్మమనే పేరుపెడతాడు. 


ఇంకాస్త ముందుకు వెళ్ళి కైకేయి తెల్లవారేసరికి రాముడు అరణ్యా 
నికి వెళ్ళకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటుంది. అందుకు 
దశరథుడు రాముడు అరణ్యానికి వెళితే నేను బ్రతకలేను కనుక ఈ 
విధంగా నువ్యో నేనో ఎవరో ఒకరమే బ్రతికి ఉంటాము అంటాడు. కైకేయి 
నేను చనిపోతే మాత్రం మీకు మాట తప్పిన కళంకం అంటుకుంటుంది. 
మీరు చనిపోతే ధర్మం కొరకు ప్రాణాలు విడిచిన కీర్తి, ఆ పుణ్యం వల్ల 
స్వర్గసుఖం మీకు లభిస్తాయి అంటుంది. అంటే చెప్పకుండానే నేను చావడం 
కన్నా మీరే చావండి అని చెప్పడమన్నమాట. ఈ విధంగా వ్యక్తి, స్వార్ధానికి 
ధర్మమనే ముసుగు వేసి చూపుతాడు. 

సమాజాన్ని ధరించేదాన్ని (ఆధారమై నిలిచే దాన్ని) ధర్మం అంటారు. 
కానీ సమస్య ఏమిటంటే ధర్మం సచేతన పదార్థం గానీ, వ్యక్తి గానీ కాదు 
కనుక స్వయంగా తాను ఏమిటి అనే విషయం వ్యాఖ్యానించి చెప్పలేదు. 
ఇక దాన్ని వ్యాఖ్యానించే వారు తమ అవసరం, స్వార్థం, సంస్కారం, యొక్క 
మార్గదర్శనంలో ధర్మాన్ని నిర్ణయించ ప్రయత్నిస్తారు. అందుకే న్యాయ 
స్థానాలలో వకీళ్ళు ఎంత విద్వాంసులైనా, న్యాయశాస్తాన్ని మధించినవారైనా 
సరే వారికి న్యాయనిర్లయాధికారం ఇవ్వబడదు. వారు ఎవరో ఒకరివైపు 


30 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వాదిస్తూ ఉంటారు కనుక వారు తమ విద్వత్తుతో తమ వ్యక్తివైపే న్యాయం 
ఉందని నిరూపించ ప్రయత్నిస్తారే గాని, వ్యక్తి ఎవరైనా సరే న్యాయం ఎటువైపు 
ఉంటే అటువైపే విజయం ఉండాలని చూడరు. కనుక నిష్పక్ష పాతంగా ఏ 
ఒక్కపక్కకు ఒరగని న్యాయాధి పతికే (Judge) నిర్ణయాధికారం 
ఇవ్వబడుతుంది. ఆధ్యాతి శ్రకరంగంలో కూడా అంతే. ధర్మనిర్ణయాధికారం 
తైత్తరీయ ఉపనిషత్తు ద్వంద్వాతీతుడు, గుణాతీతుడు అయిన వ్యక్తికే 
ఇస్తుంది కాని కేవలం పాండిత్యం ఉన్నవారికి కాదు. 


వేదం వృక్షం లాంటిది దాని ఫలం ధర్మం. ఈ పండులో మూడు 
భాగాలు ఉంటాయి. 1) పైతోలు, 2) లోపలి టెంక లేదా బీజం, 3) రసం; 
ఈ మూడింటితో బాటు పండును అలాగే తిన్నవారిని పశువులంటారు. 
రసాన్ని (సారాన్ని) విడిచి తొక్క, టెంక తిన్నవారిని పశువుల కన్నా హీనం 
అంటారు. నిజానికి ధర్మంలో ఈ మూడూ అవసరమే. పండు మీద తొక్క 
లేకపోతే రసం నిండా మలినం నిండి అశుద్దమౌతుంది. టెంక (లేదా బీజం) 
లేకపోతే భవిష్యత్తులో వేదపరంపర అనే వృక్షసంపదే అంతమౌతుంది. ధర్మం 
వెలువరించే శబ్దాలు పైతొక్క లాంటివి. ఈ శబ్దాల రక్షణలోనే ధర్మం 
నిలుస్తుంది. ఫలశ్రుతి బీజం లాంటిది. ఫలితం మీద ఆశకొద్దయినా కొందరు 
ధర్మాన్ని ఆచరిస్తారు. (స్వర్గాది సుఖాపేక్షలో). ఈ విధంగా వేద ధర్మ 
పరంపర నిలిచి ఉంటుంది. కానీ కేవలం శబ్దం గానీ, కేవలం ఫలశ్రుతి 
గానీ ధర్మం కాదు. 


అనుచిత ఉచిత బిచార తజి జేపాలహి వీతుబైన। 
తే భాజన నుఖనుజనకే ఒనహి అమరపతి ఏన 
ఉచితానుచితాలను గురించి ఆలోచించకుండా ఎవరైతే తండ్రి 


ఆజ్ఞను పాలిస్తారో వారు ఈ లోకంలో సుఖాన్ని పొందుతారు, మరణించిన 
తరువాత వారికి స్వర్గలోకం లభిస్తుంది. 


పరశురాముడు తండ్రి ఆజ్ఞ చేత తల్లిని సంహరించలేదా? 


తెలుగు సేత ః మైత్రేయ 31 


యయాతి కుమారుడు పురు, తండ్రి ఆజ్ఞను పాలించి తన యవ్వనాన్ని 
ఆయనకు ఇచ్చి సుఖ్యాతిని పొందాడు గాని, కుఖ్యాతిని పొందలేదు కదా! 
కనుక నువ్వు కూడా నీ తండ్రి ఆజ్ఞను పాటించి రాజ్యం స్వీకరించు 
అంటాడు వసిష్ట మహర్షి 

తండ్రి మాట వినని (ప్రహ్లాదుడు, అన్నమాట వినని విభీషణుడు, 
గురువు మాట వినని బలిచక్రవర్తి ఇంట్లో ఎవరి మాటా వినని గోపికా 
(స్త్రీలు హరిని పొందలేదా? పై వాక్యాలు అదుపుతప్పిన అలవాట్లతో 
దుర్వ్యసనాలకు లోనయి తండ్రిమాట వినని కుమారుల కొరకే గాని 
అందరి కొరకు గాదు. పరశురాముడు భగవదవతారం. ఆయనకు తండ్రి 
యొక్క శక్తియుక్తులు కూడా తెలుసు. అందుకే ఆయన ఆజ్ఞను పాలించి, 
ఆయనను సంతోషపెట్టి మళ్ళీ తల్లిని బ్రతికించుకున్నాడు. 


ఇందద్రియాలన్నీ అదుపులో ఉన్న ధర్మాత్ముడైన తండ్రి ధర్మాధర్మ 
విచక్షణ చేయగలడు. కానీ రోగం వల్ల గాని, మత్తు పదార్జాలకు లోనై 
గానీ, వృద్దాప్యంవల్ల గానీ, ఇం(ద్రియాలపైన అదుపు కోల్పోయిన, మతి 
చాంచల్యం కలిగిన తండ్రి మాట వినవచ్చా? ఒక ఉపాధ్యాయుడు తాగిన 
మత్తులో 'నేను చచ్చిపోయాను నన్ను స్మశానానికి తీసుకువెళ్లి 
తగలెయ్యండి' అని అరుస్తున్నాడు. గురువుగారు చెప్పారు కదా అని 
శిష్యులు ఆయన చెప్పినట్లు చేస్తే ఎలాగుంటుంది? దశరథుడి విషయం 
కూడా అంతే. 


ఉన్మత్తం (బ్రాన్తమాననం కైకేయీ వళవ్తర్తినమ్‌ 
బధ్యానిహన్తి భరతం తద్దన్లూన్మాతులానపి 
ఉన్మత్తుడు, భ్రాంతి పొందిన మనస్సు గలవాడు, కైకేయి వశుడైన 


దశరథుడిని బంధించి భరతుడిని అతడి బంధువులను మేనమామలను 
చంపుతాను అంటాడు రాముడితో లక్ష్మణుడు. 


32 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


శారీరక వాంఛ అనే మత్తుకు లోనైన ఆయన ఆజ్ఞానుగమనం 
కన్నా, విచక్షణాయుతమైన రామధర్మపథమే తనకు గమ్యమన్నాడు 
భరతుడు. 


ధర్మసారాన్ని చెప్పిన భరతుడినే ముగ్గురు మాతలు, పురజనులు, 
చివరికి రాజగురువు వసిష్టుడు కూడా అనుసరించదలిచారు. చిత్రకూటం 
వైపు వారి ప్రయాణం సాగింది. 


అవతారిక:- 42వ మంత్రంలో భరతుడి ధర్మనిర్లయాన్ని వర్ణించిన 
వేదమాత, విశ్వామిత్ర మహర్షి ద్వారా రాముడు అయోధ్య నుండి 
చిత్రకూటానికి చేసిన ప్రయాణ కథాసారాన్ని అందించబోతోంది. 


43న నుంత్రం : 
ఓషు స్వసారః కారవే శణోత యయౌ నో దూరాదనసా రథేన। 
నిషూననుధ్వం భవతా సుపారా అధో అక్షాః సిన్దనః ప్రోత్యాభిః॥ 
(బుగ్‌: 3-33-9) 


తాత్పర్యం :- వనానికి వెళ్లిన రామలక్ష్మణులను అనుసరిస్తూ వెనుక 
వచ్చిన విశ్వామిత్రుడు మధ్యమార్గములో ఎదురైన నదిని (వేదశ్రుతిని) 
ఇలా ప్రార్ధించాడు. సోదరిలాంటి ఓ నదీ!, నీవు నా మధుర వచనాలు 
విను!. రాక్షసవధకర్త రాముడు నీ వద్దకు వచ్చినపుడు నీవు మార్గం ఇవ్వు 
(ఇచ్చావు). దానితో ఆయనను గుజ్ఞాలు దాటించగలవు (దాటించాయి). 


వ్యాఖ్యానం :- మొదటిసారిగా వేదం చదివినప్పుడు చాలా మంది 
ఆశ్చర్యపోతారు. ఈ బుషుల మనస్థితిగానీ, వారి వ్యవహారముగాని వారికి 
కాస్త అసహజముగా కనిపిస్తుంది. వాళ్లు నదులతోనూ, కొండలతోనూ 
చెట్టతోనూ మాట్లాడుతూ, వాటిని ప్రార్థిస్తూ; వాటిని సహకరించమని 
వేడుకుంటూ కనిపిస్తారు. వేదం యొక్క -ఈ (ప్రభావం పురాణ ఇతిహాసాల 


తెలుగు సేత ః మైత్రేయ 33 


మీద కూడా కనిపిస్తుంది. శివపురాణంలో పర్వతరాజు హిమవంతుడి 
(హిమాలయ పర్వతం) కుమార్తె పార్వతిని శివుడు వివాహమాడుతుంటే 
ఆ పెండ్లికి అన్ని పర్వతాలు మనుష్యరూపాలు ధరించి వచ్చాయని 
కనిపిస్తుంది. ఇక అనేక రామాయణాలలో హనుమంతుడితో మైనాకుడనే 
పర్వతం మాట్లాడటం, రాముడు సము(ద్రంతో మాట్లాడటం, వానరులు 
జటాయువు ఆది పక్షులు మాట్టాడటం రాముడి పట్టాభిషేక సమయంలో 
వేదాలు మనుష్యరూపంలో వచ్చి స్తుతించటం లాంటివి కనిపిస్తాయి. 


ప్రస్తుతం ఇదంతా మనకు అసహజంగానూ, అసంభవంగాను 
కనిపిస్తుంది. కానీ నిరంతరం ప్రకృతి ఒడిలో నివసిస్తూ సాధన చేసినవారికి 
ఇది అసంభవం మాత్రం కాదు. ఈ సృష్టిలో ప్రాణం లేని పదార్థం అంటూ 
ఏమీ లేదు. మనిషితో పోల్చుకున్నప్తుడు జంతువులలోనూ, జంతువులతో 
పోల్చు కున్నప్పుడు వృక్షాలలోనూ, వృక్షాలతో పోల్చు కున్నపుడు 
రాళ్లురప్పలలోనూ చేతనత్వం తక్కువగా ఉంటుంది. ఇది స్థాయి 
(అభివ్యక్తం)లో భేదమేగాని స్వరూపంలో భేదం కాదు. 

ఈ ప్రకృతితో తాదాత్య్యాన్ని (ఏకత్వాన్ని) పొందినవారు చెట్ల 
తోనూ, రాళ్లతోనూ, నదులతోనూ, జంతువులతోనూ, పక్షులతోనూ కూడా 
మాట్లాడగలుగుతారు. వాటి భాషను అర్థం చేసుకోగలుగుతారు. మహర్షు 
లందరూ ఆ స్థాయికి చెందినవారే. వారికి గోచరించే ప్రపంచం, మనకు 
కనిపించే సృష్టి కన్నా భిన్నంగా ఉంటుంది. అలా ప్రకృతితో సఖ్యం చేయగల 
స్థితి అందరికీ కలిగిననాడు మన సమస్యలన్నీ తీరగలవు. 

వనగమనానికి సిద్దమైన రాముడి వెంట ఆరవ ప్రాణంలాగా 
లక్ష్మణుడు, నీడలాగా సీత వెంబడించారు. దశరథుడి ఆజ్ఞతో మంత్రి 
సుమంత్రుడు ఆ ముగ్గురినీ రథంలో తీసుకొని అరణ్యానికి బయలు 
దేరాడు. ఎందరో (ప్రజలు రాముడిని విడిచి ఉండలేక రథం వెంట 
బయలుదేరారు. వారికి శ్రమ కలగకుండా రథం మెల్లిగా నడిచింది. 
తమసానదీతీరాన ఆ రాత్రి వారు విశ్రమించారు. 


34 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


ప్రయాణపు బడలిక, ఆహారము లేమితనము వల్ల డస్సిపోయిన 
జనులు దేవమాయ వల్ల గాఢ నిద్రకు లోనైనారు. రాముడి ఆజ్ఞతో అర్దరాత్రి 
రథం ఎటు వెళ్లిందో తెలియకుండా ఉండటానికి దాన్ని అటూ ఇటూ తిప్పి 
సుమంత్రుడు రామ లక్ష్మణ సీతలను రథమెక్కించుకొని ముందుకు 
సాగిపోయాడు. వారు వేదశ్రుతి, గోమతి స్యందికా నదులను దాటి శృంగవేర 
పురానికి చేరారు. 


ఆ రాత్రికి వారు గంగానదీ తీరాన విశ్రమించారు. కందమూల 
ఫలాలు తిని భూమి మీద శయనించిన సీతారాములను చూసి కంటనీరు 
పెడుతూ గుహుడు లక్ష్మణునితో “ఆహా! దుర్మార్గురాలైన కైకేయి వల్ల 
కదా, సుకుమారులైన సీతారాములకు ఈ కష్టం దాపురించింది' అన్నాడు. 


సుఖన్వ దుఃఖన్య న కో2పి దాతా పరో దదాతితి కుబుద్దిరేషా। 
అహం కరోమీతి వృథా2 భిమానః స్వకర్మనూత (గథితో హి లోకః॥ 


'సుఖ,దుఃఖాలిచ్చేవాడు ఎవడూ లేడు. ఎవడో పరుడు ఇస్తాడు 
అనడం కేవలం కుబుద్ది గలవారి లక్షణం. నేను చేస్తున్నాను అనేది కూడా 
వృథా అభిమానమే. తమ తమ కర్మలనే తాళ్లచేత లోకంలో అందరూ 
కట్టబడుతున్నారు' అన్నాడు. గుహుడు ఆశ్చర్యంగా చూస్తూ “ఏమిటీ? 
పరమాత్మకు కూడా ప్రారబ్దమా?' అన్నాడు. లక్ష్మణుడు నవ్వుతూ 'ప్రస్తుతం 
రాముడు బాధపడుతున్నాడా, నువ్వా? అన్నాడు. గుహుడు వను 
బాధపడుతున్నాను అన్నాడు”. అపుడు అది నీ ప్రారబ్దమవుతుంది గాని 
సుఖంగా నిద్రిస్తున్న రాముడి (ప్రారబ్దం ఎలా అవుతుంది? అన్నాడు. 


ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని, గంగానదిలో స్నానం 
చేసి, మర్రిపాలతో జటలు ధరించి, సుమంత్రుడిని అయోధ్యకు తిరిగిపంపి, 
గుహుడు గంగను దాటించగా సీతారామలక్ష్మణులు ముందుకు సాగి 
పోయారు. సాయంకాలానికి వారు ప్రయాగలోని భరద్యాజ ఆశ్రమం చేరారు. 


తెలుగు సేత : మైత్రేయ 35 


ఆరోజు రాత్రి అంతా అనేకమంది మునుల సత్సంగంలో కాలం 
గడిపి, తన సౌందర్యంతో వారి కండ్లను సంతుష్టిపరచి ఉదయం త్రివేణిలో 
స్నానం చేసి, భరద్వాజముని శిష్యుల రూపాలలో నాలుగు వేదాలు 
మార్గదర్శనం చేస్తుండగా ముందుకు సాగిపోయారు సీతారామలక్ష్మణులు. 
యమునానదిని చేరగానే, ఆ నలుగురు శిష్యులను కూడా వెనక్కు పంపి, 
సాధన వేదవిదిత మార్గంలో జరగాలని కానీ వేదాన్ని కూడా పట్టుకు 
వేళ్ళాడకుండా దాన్ని కూడా త్యాగం చేసి ముందుకు సాగాలని ఉపదేశిస్తూ 
రామాయణం (రాముడి అయనం=ప్రయాణం) ముందుకు సాగింది. 


ముందుకు సాగిపోతున్న రాముడు సీతమ్మ అలసిపోయి ఉండటం 
చూసి దారిపక్కన ఉన్న చెట్టుకింద విశ్రమించమని సీతాలక్ష్మణులను 
ఆజ్ఞాపించాడు. పురుషులకే మోహాన్ని కలిగించే రాముడిని చూసి దారిన 
వెళ్లేవారు, దగ్గర పొలాలలో పనిచేసుకొనేవారు ఎందరో వచ్చి ఆయన చుట్టూ 
చేరి సత్సంగం చేయటం మొదలెట్టారు. కొంతదూరంగా వెళ్లి కూర్చున్న 
సీతమ్మ చుట్టూ [గ్రామవనితలు చేరి ఆ కూర్చున్నవారిలో నీ భర్త ఎవరో 
చెప్పమన్నారు. ఆవిడ తలమీద కొంగు కప్పుకొని సిగ్గుపడుతూ వారికి 
రాముడిని సూచించింది. జ్ఞానమార్గావలంబులు ఈ సన్నివేశానికి 'నేతి- 
నేతి” ఇదికాదు-ఇదికాదు అనే విధానంలో రూపమయ జగత్తునంతా 
నిరాకరించి, కూటస్టుడయిన పరమాత్మను సూచించకుండానే సూచించటం 
జరిగిందని అర్థం చెబుతారు. వ్యవహారిక దృష్టి కలవారు “భర్తను వేలెత్తి 
చూపటం అమర్యాద కనుక లక్ష్మణుడు తన మరిదిగా చెప్పటంతో రాముడు 
తనకు ఏమౌతాడో చెప్పకుండానే చెప్పటం జరిగిందని” అర్థం చెబుతారు. 


పరమాత్మ పరిచయాన్ని పొందటానికి అనేక మార్గాలు... తన 
చిన్నప్పుడే ఎక్కడో దూరదేశాలకు వెళ్లిన తండ్రి ఇంటికి తిరిగి రాగా 
ఆయనను గుర్తించలేక మీరెవరని సూటిగా ఆయననే అమాయకంగా 
అడగటం హనుమంతుడి శిశుసాధన. జ్ఞానస్వరూపుడైన జనకుడు, తపో 


36 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 

స్వరూపుడైన విశ్వామిత్రుని మధ్యలో నిలుపుకొని ఆయన ద్వారా రాముడి 
పరిచయం అడుగుతాడు. కాని రాముడెవరనే విషయం స్పష్టంగా మిత్రుడైన 
గుహుడికి, శత్రువైన రావణుడికి తెలియజేసేది మాత్రం వైరాగ్య స్వరూపుడైన 
లక్ష్మణుడే. భిల్లులు, కోయవాళ్లకు దోపిడీ చేసే కుబుద్దే కనుక 'మనహురంక 
నిధి లూటనలాగే” బికారికి నిధి దొరికితే ఎంత ఆ(త్రంగానైతే దోస్తాడో 
అలాగే రాముడి సౌందర్యాన్ని ఆస్వాదించారు శృంగవేర పుర (ప్రజలు. 
జనకపురం తోటలో రాముడిని చూసిన సీత చెలికత్తెలు 'హరషే జను 
నిజనిధి పహిచానే'-ఏనాడో పోగొట్టుకున్న నిధిని తిరిగి చూడగా కలిగిన 
ఆనందంతో కనురెప్పలు మూయటం మరిచి పోయారట. ఈ లోకంలో 
అభిరుచి, సంస్కారాన్ని బట్టి సాధన, పరమాత్మ సాక్షాత్కారం ఉంటాయి. 


కానీ తన పురాతన ప్రీతిని గోప్యంగా దాస్తూ, భక్తిమాత సీత చలీ 
అ(గ్రకరి ప్రియసఖిసో-ఈ'-తన ముందొక చెలికత్తెను ఉంచుకొని రాముడిని 
చూడడానికి బయలుదేరింది. “లోచన మన రామహి ఉర అనీ, దీన్హేపలక 
కపాట సయానీ'- తన కండ్లు అనే ద్యారం గుండా రాముడనే హృదయంలోకి 
తీసుకువెళ్లిన సీత వెంటనే రూపం బైటికి రాకుండా కనురెప్పలనే తలుపులు 
మూసేసింది. ఇది భక్తిలో గోప్యత. 


మాయా ఆవరణ (ముసుగు) తొలగితేగాని రాముడి పరిచయం 
లభించదంటుంది జ్ఞానం. కానీ పూర్తి ఆవరణను తొలగించకూడదు. ఇది 
(ప్రేమ. ప్రేమలో గోప్యత ఉంటుంది అంటుంది భక్తి. అందుకే ఈ రోజు 
తలమీద కొంగు కప్పుకొని ముఖాన్ని కొంత దాచిపెట్టి సిగ్గపడుతూ 
భక్తిమాత రాముడిని సూచిస్తోంది. అవును మరి!, రత్నం దొరికితే కొంగున 
ముడివేసుకుంటారుగాని దారినపోయే దానయ్యకెల్ల పిలిచి చూపిస్తారా 
అంటాడు కబీరుదాసు. 


ముందుకు వస్తున్న రాముడికి మేఘాలు ఛత్రం పడుతున్నాయి. 
తన స్వామి చరణాలకు బాధ కలగకుండా భూదేవి ముళ్ళు, రాళ్లు తొలగిస్తూ 


తెలుగు సేత : మైత్రేయ 37 


మార్గాన్ని సుగమం చేస్తోంది. అలా సాగిన వారు ముందుకు వెళ్లి వాల్మీకి 
ఆశ్రమాన్ని చేరారు. మహర్షి వాల్మీకి ఆనందా(శ్రువులు (స్రవిస్తుండగా తన 
ఆశ్రమానికి విచ్చేసిన ముగ్గురు అతిథులను ఆదరంతో ఆహ్వానించి అర్థ్య 
పాద్యాలిచ్చి సుఖాసీనులను చేసి కందమూల ఫలహారాన్ని అందించాడు. 
కొంత సమయం సత్సంగం తరువాత రాముడు ఈ అరణ్యవాస 
సమయంలో నివసించటానికి మాకేదైనా మంచి స్థలాన్ని సూచించండి 
మహర్షి అని అడుగుతాడు. దానికి ఆయన నవ్వుతూ “ముందు మీరు 
ఎక్కడ లేరో చెబితే ఆ తరువాత ఎక్కడ ఉండాలో నేను చెబుతాను” 
అన్నాడు. మహర్షి జవాబు విని నవ్వుతూ “నేను అంతటా ఉన్నవాడినయితే 
అయోధ్య నుండి ఎలా పంపించబడతాను, పైగా నేను ఒక్కడినే అయితే 
ఎక్కడైనా కాలం గడపగలిగేవాణ్ణి. కాని నా వెంట సీతాలక్ష్మణులు కూడా 
ఉన్నారు కనుక మాకు ఈ 14 సంవత్సరాలు ఉండటానికి ఏదైనా స్థలం 
సూచించండి” అన్నాడు. అప్పుడు వాల్మీకి మహర్షి మళ్లీ 'మీ కథా అనే 
నదిని ఎంత స్వీకరించినా తృప్తి చెందని సముద్రంలాంటి చెవులు ఎవరికైతే 
ఉంటాయో వారి హృదయాలలో మీరు సీతా లక్ష్మణ సమేతంగా 
నివసించండి. చంద్రుణ్ణి ఎంత చూసినా తృప్తి చెందని చకోరాలలాంటి 
కండ్లతో నిరంతరం మీ రూపమాధుర్యాన్ని ఎంత చూసినా సంతుష్టి పొందని 
కండ్లు గలిగి మేఘం లాంటి మీ కొరకు ఆశతో ఎదురుచూస్తూ ఉంటారో, 
ఎవరి హృదయాలైతే మీ ముగ్రమనోహర రూపమనే జలబిందువు చేతనే 
ఆర్రమవుతూ అన్యజలాశయాలను ఇచ్చగించవో వారి హృదయాలు మీకు 
సుఖదాయకమైన నివాసగృహాలు. అక్కడే మీరు సీతాలక్ష్మణ సమేతంగా 
నివసించండి. మీ యశ(కీర్తి) రూప మానససరోవరంలో నాలుకను ముంచే 
ఆడసింహాలలాగా నిరంతరం మీ కథాగానమే తప్ప మరొకటి చేయనివారు, 
కేవలం మీ గుణగానమనే ముక్తాఫలాలనే ఏరుకుతినేవారు ఎవరో వారి 
హృదయాలలో ఓ రామా! సీతా లక్ష్మణ సమేతముగా నివసించు. ఎవరైతే 


వేదమం[త రామాయణం-దొతీయ భాగము 
38 క స్వే 


మీ పవిత్ర ప్రసాద సుగంధాన్ని ఆదరంతో ఆఘ్రాణిస్తూ, నీకు అర్పించిన 
భోజనాన్నే స్వీకరిస్తూ, వ(స్తాభూషణాలను కూడా మీ ప్రసాదబుద్దితోనే 
తీసుకుంటూ ఉంటారో, దేవ,గురు,ద్విజులను చూడగానే వినయంతో ఎవరి 
తల అయితే నమస్కరిస్తుందో, నిరంతరం ఎవరి చేతులు నీ పూజ చేస్తూ 
ఉంటాయో, ఓ రామచంద్రా!, నీవు సీతా లక్ష్మణ సమేతముగా వారి 
హృదయాలలో నివసించు. మీ పుణ్యక్షేత్రదర్శనానికై ఎవరి కాళ్లయితే 
వెళుతూ ఉంటాయో వారి హృదయంలో నివసించండి. నిరంతరం నీ 
జపం చేసేవారి, పరివార సహితంగా నీ పూజచేసేవారి, నానావిధాలుగా 
తర్పణ హోమాలు చేసేవారి, విఫ్రులతో భోజనాలు చేయించేవారి, దానాలు 
చేసేవారి, నీ కన్నా ఉత్తమ స్టానాన్ని హృదయంలో తమ గురువుకు ఇచ్చి 
వారిని సన్మానిస్తూ వారి సేవ చేస్తూ ఉండేవారి, ఎన్ని అనుష్టానాలు చేసినా 
చివరికి నీ చరణ కమలాలపైన భక్తి అనే ఫలాన్ని కోరుకునేవారి 
హృదయకమలంలో ఓ రామభద్రా!, నీవు సీతాలక్ష్మణ సమేతంగా నివసించు. 
కామ, (క్రోధ, మద, మాన, మోహ, లోభ, క్షోభ, రాగ, ద్వేష కపట, మాయ, 
దంభాదులు ఎవరి హృదయంలోనైతే ఉండవో వారి హృదయంలో ఓ 
రఘువరా! నీవు సీతాలక్ష్మణ సమేతముగా నివసించు. అందరికి 
'ప్రియమైనవారి, అందరికి మంచిచేసేవారి, సుఖదుఃఖాలు మానావమానాలు 
సమానంగా స్వీకరించే వారి, ఆలోచించి సత్యప్రియ వచనాలు చెప్పేవారి, 
మేల్కొంటూ నిదురిస్తూ నీశరణు పొందేవారి, నీవు తప్ప మరొక గతిని 
ఎరుగనివారి, పరాయి స్ర్తీని తల్లిలా చూసేవారి, పరాయి ధనాన్ని విషం 
కన్నా చేదుగా భావించేవారి హృదయంలో ఓ కాకుత్సా!, సీతాలక్ష్మణ 
సమేతముగా నివసించు. ఇతరుల సంపత్తి చూసి ఆనందించే వారి, ఇతరుల 
విపత్తిని చూసి బాధపడేవారి, తమ ప్రాణం కన్నా ప్రియమైన వారి మనస్సు 
నీకు మంగళమయ నివాసమగుగాక. నిన్నే గురువు, దైవము, తల్లిదండ్రి, 
సఖుడిగా భావించే వారి మనోమందిరములో ఓ ఇక్ష్యాకు కులతిలకా! నీవు 
సీతాలక్ష్మణ సమేతముగా నివసించు. ఇతరుల అవగుణాలను విడచి 


తెలుగు సేత ః మైత్రేయ 39 


సుగుణాలను స్వీకరించేవారి, విప్రుల కొరకు గోవుల కొరకు కష్టాలను 
సహించేవారి, నీతినిపుణుల హృదయాలలోనూ రామా! సీతాలక్ష్మణ 
సమేతముగా నివసించు. తమలోని గుణాలను నీవిగాను, దోషాలను 
తమవిగానూ, నీపై పూర్తి విశ్వాసం ఉన్నవారి, నీ భక్తులను ప్రేమించే వారి 
హృదయాలలో శ్రీరామా! వైదేహీసౌమి(త్రి సహితముగా నివసించు. జాతి, 
కుల,ధన,ధర్మాలను, గౌరవమర్యాదలను, కుటుంబాన్ని విడచి నీలోనే 
ప్రాణాలన్నీ నిలుపుకున్నవారి హృదయాలలో సీతాలక్ష్మణ సహితముగా 
నివసించు. స్వర్గనరక మోక్షాలను సమానదృష్టితో చూసేవారి, ధనుర్భాణ 
ధారివైన నీ రూపాన్ని సర్వత్రా చూసేవారి, మనసా వాచా కర్మణా నీకు 
దాసులైన వారి హృదయంలో నీవు నీ శిబిరాన్ని నిర్మించు. ఓ రామా!, 
ఎప్పుడూ ఏమీ కోరనివారి, స్వాభావికంగా నీపై (ప్రేమ గలవారి హృదయాలలో 
నిరంతరం నివసించు, అదే నీ ఇల్లు' అని ఆధ్యాత్మిక దృష్టితో 14 నివాస 
స్థానాలు వివరించిన మహర్షి వాల్మీకి కామదగిరి అని పిలవబడే చిత్ర 
కూటంలో కుటీరాన్ని నిర్మించుకొని ఉండమని చెప్పాడు. 


ఒక మూర్తికారుడు శిల్పాన్ని మలచదలచినపుడు ఏ పదార్థంలో 
దాన్ని చెక్కాలి అనే విషయాన్ని గూర్చి ఆలోచించాలి. ఇది ఆలోచనా స్థాయి. 
రాతిలోగాని, చెక్కలోగాని లేక ఏదైనా లోహంలోగాని దాన్ని చేయాలని 
ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ తరువాత తాను మలచవలసిన 
రూపాన్ని ముందు హృదయంలో నిర్మిస్తాడు. ఇది ఉపాసనా స్థాయి. 
దాన్నే చివరికి బైట అందరికీ కనిపించేట్టుగా మలుస్తాడు. ఇది 'క్రియాన్ట్రాయి. 


తానెక్కడ నివసించాలి అని (ప్రశ్నించిన రాముడికి వాల్మీకి మహర్షి 
కూడా ఈ మూడు స్థాయిలలో జవాబిచ్చాడు. సర్వవ్యాపి అయిన రాముడు 
ఎక్కడ లేడని (ప్రత్యేక స్థలంలో ఉండమని చెప్పాలి? కనుక ముందు 
మీరు ఎక్కడ లేరో చెప్పమన్నాడు. ఇది దార్భనిక సత్యం. కానీ కోటాను 
కోట్టమందిలో ఏ ఒకరిద్దరికో ఈ సర్వవ్యాపకతత్వం అవగతమౌతుంది. 


వేదమం(త రామాయణం-దొతీయ భాగము 
40 & స్వే 


కానీ ఈ దార్శనిక సత్యానికి భావాత్మకరూపం క్రియాత్మక ఆకృతి 
లభించకపోతే జీవితంలో సమ(గ్రత కనిపించదు. ఈశ్వర సర్వవ్యాపకత 
వ్యక్తి సమస్యలకు సమాధానం చెప్పలేదు. రాతిలో మూర్తి ముందే దాగి 
ఉంటుంది. కానీ ఎంతమంది దాన్ని హదయగతం చేసుకోగలరు? ఎంత 
మంది రూపరహితమైన ఆ రాతిని పూజించి సాధనలో పురోగమించ గలరు? 
ఆ రాతిపై సామాన్యప్రజలకు శ్రద్ద కలగడం చాలా కష్టం. 


రాముడు సర్వవ్యాపే కాని వైరాగ్యరూప లక్ష్మణుడు, భక్తిరూప సీత 
సర్వ వ్యాపకులు కారు. భక్తి వైరాగ్య రహితమైన సర్వవ్యాపక పరమాత్మ 
కేవలం (ద్రష్ట, సాక్షి, కూటస్టుడు అవుతాడే గాని [క్రియాన్వితుడు కాడు. 
అందువల్ల ధర్మసంస్థాపన కూడా సాధ్యం కాదు. రాముడి వెంటవుండే 
భక్తి ఆయనను [ద్రష్టగా ఉండనివ్వదు. భజించేవారిని అనుగ్రహించేలా 
చేస్తుంది. అలాగే రాముడి వెంటవుండే లక్ష్మణుడు ఆయనను నిష్మ్కియంగా 
ఉండనివ్వడు. దుష్ట సంహారానికి (ప్రేరణనిస్తాడు. 


జ్ఞానులకు సర్వవ్యాపి అయిన రాముడు చాలు. ఉపాసకులకు 
సీతారాముడు, కష్టాలలో ఉన్నవారిని రక్షించటానికి రామలక్ష్మణులు కావాలి. 
జ్ఞానంతో బాటుగా ఈ భావాన్ని (ఉపాసన) (క్రియను పూర్తి చేయటం 
కొరకు రాముడు వాల్మీకి మహర్షి వద్ద శెలవు తీసుకొని మందాకినీ నదీ 
సమీపములో ఉన్నతంగా నిలిచివున్న చిత్ర కూటాన్ని చేరి, భిల్లుల 
సహాయముతో అక్కడ ఒక కుటీరం నిర్మించుకొని నివసించటం మొదలు 
పెట్టాడు. 
అవతారిక: 43వ మం(త్రం వరకూ శ్రీరామచంద్ర వనగమనాన్ని 
చిత్రకూట నివాసాన్ని వర్లించిన వేదమాత 44, 45 మంత్రాలలో 
భరతయానాన్ని (భరతుని ప్రయాణాన్ని) పేమ రూప భరత హృదయగతిని 
కనుగొని వ్యాఖ్యానించిన భరద్వాజుడి కథ చెప్పబోతోంది. 


తెలుగు సేత ః మైత్రేయ 41 


నుంత్రాలు : 44,45 
అతారిషుర్భరతా గవ్యవః సమభక్త విప్రః సుమతిం నదీనామ్‌। 
ప్ర పిన్వధ్వ మిషయన్తీః సురాధా ఆ వక్షణాః పృణధ్వం 
యాత శీభమ్‌॥ (బుగ్‌: 3-33-12) 


విశ్యామిత్ర ఉవాచ :- 
యదజ్ఞ త్వా భరతాః సన్తరేయుర్గవ్యన్‌ గ్రాము ఇషిత 
ఇన్టజూతః।అర్హాదహ ప్రసవః సర్గతక్త ఆ వో వృణే సుమతిం 
యజ్ఞియానామ్‌॥ (బగ్‌: 3-33-11) 


తాత్సర్యము:- రాజ్యాన్ని త్యాగం చేసి నదిని దాటివచ్చిన బుద్దిమంతు 
డైన భరతుడికి భరద్వాజ మహర్షి చక్కని అతిథి సత్కారం చేశాడు. ఆయన 
తన సిద్దులతో భరతుడి సేనను స్వాగతించాడు. 


'ఓ అంగమహానదీ! భరతుడిని దాటనిచ్చిన నువ్వు పూజార్హురాలవు. 
యజ్ఞంలో యజ్ఞకర్తల ద్వారా నీవు సుందర బుద్దిప్రధా(త్రివిగా పొగడబడ 
తావు’ అని విశ్వామి(త్రుడు నదిని స్తుతించాడు. రాముడి ఆజ్ఞ చేత కఠిన 
వ్రతాన్ని ఆచరిస్తూ భరతుడు నంది(గ్రామంలో నివసిస్తూ రాజ్యం చేయ 
సాగాడు. 


వ్యాఖ్యానము:- తన (ప్రేమయుతమైన సంభాషణతో మం[త్రముగ్టులను 
చేసిన భరతుడు, ముగ్గురు తల్లులను గురువు వసిష్టుడిని సభాసదులను 
చతురంగబలాలను తీసుకొని రాముడిని వెనక్కు తీసుకురావడానికి 
అరణ్యానికి బయలుదేరాడు. తెల్లారితే ప్రయాణమనగా ఆ రాత్రి పుర 
జనులు ఎవరూ ని(ద్రించలేదు. 'తమసానదీ తీరాన ఒకసారి నిద్రించడం 
వల్లనే శ్రీరాముడి నుండి దూరమైనాము కనుక మళ్లీ ఇప్పుడు నిద్రించి 
౧? ౧? 
పరమాత్మనుండి దూరం కాకూడ'దని వారు నిర్ణయించుకున్నారు. 


42 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


ఉదయమే బయలుదేరిన అయోధ్యాపురవాసులు, రాముడు 
ఒకరోజు ప్రయాణించిన దూరాన్ని మూడురోజులలో చేరుకున్నారు. 
నాలగవరోజు ఆ జనసమూహం శృంగవేరపురానికి దగ్గరగా వచ్చింది. 
అపారమైన సేన భరతుడి వెంటఉండటంతో నిషాదరాజు గుహుడికి “అతను 
రాముడికేమైనా హాని చేయడానికి వెళుతున్నాడేమో' అనే అనుమానం 
కలిగింది. భరతుడిని ఎదుర్కోడానికి తన సేననంతా సమాయత్తం చేశాడు. 
అయినా కొందరు వృద్దుల సలహాపై భరతుడి హృదయభావాన్ని తెలుసు 
కోవడానికి మూడు బుట్టలలో చేపలు, మాంసం, పండ్లు తీసుకొని భరతుడికి 
ఎదురు వెళ్లాడు. “తమోగుణం లేదా రజోగుణానికి లోనైన వ్యక్తి మాంసాన్ని 
చేపలను ఇష్టపడతాడు. అటువంటి వ్యక్తి రాముడికి హాని చేస్తాడు” అనటంలో 
సందేహంలేదు. లేక పండ్లను స్వీకరిస్తే అతను సాత్వికుడు. అట్టి వ్యక్తి వల్ల 
మాత్రం హాని సాధ్యం కాదు. 


ఈ విషయం ఎలా ఉన్నా, అసలు భరతుడు రాముడిని పిలుచు 
కోడానికి వస్తూ సైన్నాన్ని ఎందుకు వెంటబెట్టుకువచ్చాడు అనేది ప్రశ్న. 
దానికి జవాబుగా మహాత్ములు రాముణ్ణి భరతుడు అరణ్యంలోనే 
పట్టాభిషిక్తుణ్మి చేసి అయోధ్యకు తీసుకుపోదలచుకున్నాడని చెబుతున్నారు. 
అందుకు కావలసిన సంభారాలను, సింహాసనాన్ని కూడా వెంటబెట్టుకు 
వెళ్లాడు. కొత్తగా జరిగే మహరాజ పట్టాభిషేకంలో పాల్గొని, ఆ రాజు ఎడల 
తమ నిష్టను ప్రకటించవలసిన అవసరం సైన్యానికి ఉంటుంది. అందుకే 
సైన్యం కూడా భరతుని వెంట కదిలింది. 


“అసలు రాముడి పట్టాభిషేకాన్ని భరతుడు అరణ్యంలో ఎందుకు 
చేద్దామనుకున్నాడు? రాముణ్ణి అయోధ్యకు తీసుకువచ్చిన తర్వాత 
యలు Ux 
చేయవచ్చుకదా?” అనేది మరో ప్రశ్న. 
భరతుడి భావుకత చాలా లోతైనది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా 
కష్టం. ఒక కోటీశ్వరుడిని పిలిచి “మీరు లక్షాధికారులు” అంటే అతనికి 


తెలుగు సేత ః మైత్రేయ 43 


సన్మానమా లేక అవమానమా? అవమానమే కదా! ఏ విరాట్పురుషుడి 
ఒక్కొక్క రోమంలో అనంతకోటి బ్రహ్మాండాలున్నాయో, ఆయనను 
తీసుకువచ్చి, భూమి అనే (గ్రహం మీద ఒక ఖండంలో ఉన్న చిన్న సూర్యవంశ 
సింహాసనం మీద కూర్చోబెట్టడం కూడా అటువంటిదే. కనుక స్వయంగా 
మనమే సింహాసనాన్ని ఆయన వద్దకు తీసుకువెళ్ళి 'మీ కొరకుగాకున్న, 
మా కొరకు-మా నేత్రానందం కొరకు ఈ చిన్న సింహాసనం మీద 
కూర్చోండి”, అని విన్నవించుకోవటమే ఉత్తమం-అని భరతుని భావన. 


ఎదురొచ్చిన నిషాదరాజు గురు వసిష్టులవారిని చూసి దూరం నుండే 
నేల మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడిని గుర్తించి వసిష్టులవారు 
ఆశీర్వదించి భరతుడితో “ఈయన నిషాదరాజు గుహుడు; శ్రీరామ 
చంద్రుని మిత్రుడు” అన్నారు. మరుక్షణం భరతుడు రథం నుండి దూకి 
వెళ్లి గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. 'నేను కేవలం శ్రీరాముడి 
సేవకుడినే; మరి ఈయన రాముడి మి(త్రుడు, నా కన్నా ఉన్నతస్థానంలో 
ఉన్న ఈయనను ఇలా ఆదరించాలి” అని భరతుడి భావన. 


పరమాత్మ సర్వవ్యాపకుడు-అనే విషయం దాదాపు ప్రతిశాస్త్రం 
లోనూ కనిపిస్తుంది; చాలామంది నోట కూడా వినిపిస్తుంది. కానీ ఆ సత్యాన్ని 
వ్యవహార జగత్తులో ఎంతమంది దర్శించడానికి, పాటించడానికి ప్రయత్ని 
స్తారు? పరిశుద్దంగా ఉండటమనేది ఉత్తమగుణం. తెల్లని పంచ కట్టు 
కోవడం మంచిదే, కానీ ఎవరన్నా జారి బురదలో పడితే అసహ్యించు కోవడం 
మాత్రం ఉత్తమగుణం కాదు. దాన్ని 'చాకలి బుద్ది” అంటారు. బట్టలు 
ఉతికి ఉతికి శుద్ది యొక్క సంస్కారం అహంకారం యొక్క పరాకాష్టకు 
చేరుకుంటుంది. అందుకే రావణాసురుడి ఇంట ఉన్న సీతమ్మ పవిత్రతను 
శంకించాడు చాకలివాడు. కృష్ణావతార సమయంలో కూడా కంసుడి చాకలి, 
గొల్లవాడైన కృష్ణుడిని సంస్కారహీనుడని ఎంచి కంసుడి వస్త్రాలు 
ఇవ్వనంటాడు. 


44 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 

సర్వశాస్త్ర సంపన్నుడు, మహర్షి బ్రహ్మవేత్త అయిన వసిష్టుడిలో 
కూడా ఈ సంస్కారం మిగిలిపోయి ఉంది. సర్వత్రా పరమాత్మను 
దర్శించవలసిన ఆయన స్వయంగా పరమాత్మ మిత్రుడని ఎగిరి గుహుడిని 
దూరంగా ఉంచే ఆశీర్వదించాడు. శీలవంతుడైన భరతుడు గురువులకు 
బోధించడం అవినయం కనుక చెప్పకుండానే ఆయన లోపాన్ని ఆచరణలో 
ఎత్తి చూపించాడు. సత్యం బంగారం లాంటిదైతే, శీలం స్పర్శవేది రాయి 
లాంటిది. బంగారం ఎంతో విలువైనది. కానీ స్పర్శవేది దేన్ని స్పృశిస్తే అది 
బంగారమవుతుంది. స్పర్శవేదిలాగా శీలవంతుడైన భరతుడు, ఈనాడు 
ఇనుము లాంటి గుహుణ్ణి బంగారంగా మార్చాడు. మహర్షులకు కూడా 
మార్గదర్శకమైనాడు. ఫలాలను బహుమతిగా స్వీకరించి గుహుడి సందేహాన్ని 
తీర్చాడు. 


గుహుడు దారి చూపుతుండగా అయోధ్యానగరవాసులు ప్రయాగ 
పుణ్యక్షేత్రాన్ని చేరారు. భరద్వాజ మహర్షి కామధేనువును స్తుతించి, సైన్యానికి 
స్వర్గభోగాలను భువికి దింపాడు. ఆ భోగాలతో మునిగిన ప్రజలంతా తమ 
కార్యాన్ని మరిచారు. భరతుడు మాత్రం ఆ రాత్రి భరద్వాజాది మహర్షులతో 
సత్సంగం చేశాడు. రాముడిని అడవికి పంపిన కళంకం హృదయంలో 
ముల్టుగా గుచ్చుకుంటుండగా భరతుడు సిగ్గుతో తలవంచు కొని భరద్యాజ 
మహాముని ముందు కూర్చున్నాడు. ఆయన నవ్వుతూ “నీకీ కళంకం 
ఆపాదింపబడటమే మంచిదైంది. దీని వల్ల రామభక్తి అనే రససిద్దికి 
ప్రారంభోత్సవం అయింది. అంతేకాదు దీన్ని మేము మాకిచ్చిన ఉపదేశంగా 
భావిస్తూన్నాము' అన్నాడు. 

శాస్త్రాలలో అనేక మానసిక రోగాలు వర్లించబడ్డాయి. వాటిని అదుపు 
చేయడానికి అనేక బౌషధాలు కూడా సూచింపబడ్డాయి. లోభం అనే మానసిక 
రోగం ఉన్నవాడికి దానం అనే మందు సూచించబడింది. మనో చంచలత 
అనే రోగానికి జపం అనే జొషధం, క్రోధం అనే రోగానికి దయ అనే బౌషధం 


తెలుగు సేత : మైత్రేయ 45 


నిర్ణయించబడ్డాయి. కానీ అసలు సమస్య ఏమిటంటే, ఈ మందుల వల్ల 
రోగాలు అణచివేయబడాతాయి. (బహుశ అలోపతి మందులై ఉంటాయి); 
కానీ నయం కావు. జిహ్వచాపల్యంపై విజయం సాధించడానికి ఏకాదశి, 
శివరాత్రి మొదలైన పర్వాల్లో ఉపవాసం చేసే నియమం ఒకటి ఏర్పాటు 
చేయబడింది. కానీ ఉపవాసం చేసిన వ్యక్తి, ద్వాదశినాడు భోజనం చేసే 
పద్దతి చూసినప్పుడు అతను యథాస్థితికి రావడం గాని, లేక అంతకన్నా 
పతనం అవడం కానీ జరిగిందని అనవలసి వస్తుంది. కేవలం ఒక్కొక్కసారి 
వైద్యుడు ఇచ్చిన మందుతో అసలు రోగమైతే తగ్గుతుంది కానీ, దానివల్ల 
ఉపఉత్పత్తి (5/66 Eff) గా మరొక కొత్తరోగం మొదలౌతుంది. జలుబు 
కొరకు మందులు వాడితే జలుబు తగ్గినా, స్కిన్‌ ఎలర్జీ మొదలవటం 
లాంటిదే ఇది. మానసిక వ్యాధుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. 
లోభం అనే మానసిక రోగాన్ని తగ్గించడానికి దానమనే మందు వాడినప్పుడు 
లోభమైతే తగ్గుతుంది కానీ, అహంకారం అనే మరొక జబ్బు (నేను గొప్ప) 
దానకర్షుణ్ణి అనే అహంకారం ఉపఉత్ప్సత్తిగా ప్రారంభమౌతుంది. నిజానికి 
ఏ రోగి కూడా వైద్యశళా(స్తం నుండి తన రోగం తాత్కాలికంగా 
తొక్కిపెట్టబడటం గానీ, ఒక రోగం బదులుగా మరొక రోగాన్ని 
వరించవలసిరావడాన్ని గానీ కోరుకోడు. తన రోగానికి శాశ్వత నివారణను 
కోరుకుంటాడు. 


భరద్వాజాది మహర్షులు త్రివేణీసంగమం అనే వైతరణిలో కూర్చొని, 
అనేక మంది మానసిక రోగులకు తమ ఉపదేశామృతం ద్యారా చికిత్స 
చేస్తున్నారు. కానీ తమ వద్దకు వచ్చే రోగుల (సాధకుల) లోనూ, స్వయంగా 
తమలో కూడా జబ్బులు (వికల్పాలు) చోటు చేసుకుంటూ ఉండటం 
చూశారు. ఉపదేశం చేసేవారిలో (్రేష్టత అనే సాత్వికాహంకారం ఉత్పన్న 
మౌతుంది. ఇలా ఉపదేశాలు చేసి చేసి తాము అహంకారులవడం భరద్వాజ 
మహర్షి గ్రహించాడు. వాణి ద్యారా ఉపదేశం చేస్తూ తమ లోపాలను 


46 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


దాచుకునే వీరికి, భరతుడు తన ఆచరణ ద్యారా అహంకారరహిత ఉపదేశం 
చేశాడు. తనతో నిమిత్తం లేకుండా జరిగిన రామవనవాస (ప్రక్రియలో తన 
తల్లి తప్పిదాన్ని తన తలపై వేసుకుని, ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 
రామరాజ్య స్టాపనకై రాముడిని తేవడానికి అరణ్యానికి వెళుతున్న భరతుడు 
సర్వ శ్రేష్టుడూ, సర్వసద్గుణ సంపన్నుడూ అయి ఉండి కూడా అందరికన్నా 
నీచస్థానంలో వినయంగాకూర్చొని మౌనంగా మహర్షులకు ఉపదేశిస్తున్నాడు. 
అయితే ఇంతకు భరతుడు చేసిన ఉపదేశమేమిటి? అనేది ప్రశ్న. 


బంగారం సౌందర్యాన్ని పెంచే ఆభరణంగా ఉపయోగపడుతుందని 
చాలామందికి తెలుసు. కానీ బంగారం మందులు తయారుచేయడానికి 
కూడా ఉపయోగపడుతుంది. అయితే ఆభరణ రూపంలో ఉండే 
బంగారానికి, మందుల రూపంలో ఉండే బంగారానికి చాలా తారతమ్యం 
ఉంది. శరీరం పైన బంగారం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆయుర్వేద 
జొషధాల తయారీలో బంగారాన్ని కాలుస్తారు. ఆ మందులలో బంగారపు 
మెరుపు కనిపించదు. పుటం పెట్టడం వల్ల ఇక్కడ బంగారం కాటుకలా 
నల్లగా మారుతుంది. మెరిసే బంగారానికి సౌందర్యమే తప్ప మరొక 
ఉపయోగం లేదు. కానీ నల్లగా మాడిపోయిన బంగారానికి ఆరోగ్యాన్నిచ్చే 
శక్తి వస్తుంది. నల్లటి మచ్చలాగా కళంకం అనే అపనింద ఆపాదించబడిన 
భరతుడు ఈ రోజు లోకోపకారానికి పనికి వస్తున్నాడు. 


పాదరసం పరమ విషం. దానిని మింగినవాడెవడూ బతకడు. కానీ 
ఆయుర్వేదంలో దాన్ని కూడా పుటం పెట్టి, పుటం పెట్టబడ్డ బంగారంతో 
కలిపి బౌషధాలలో వాడతారు. అపరిపక్వమైన మనసు పాదరసంలాగా 
చంచలమైనది. ఇలా మనోపరిపక్వత లేని ఉపన్యాసకులు ఎన్నయినా 
ఉపదేశించవచ్చు. కానీ వాటివల్ల చెప్పిన వారికి గానీ, వినిన వారికి గానీ 
ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ రామభక్తి అనే రసం (పాదరసం) 
సిద్ధించడానికి, భరతుడి బంగారు హృదయంలో పుటం పెట్టబడి రామభక్తి 


తెలుగు సేత ః మైత్రేయ 47 


అనే రసంలో రంగరించబడి లోకోపయోగకరంగా మారింది. అటువంటి 
ఆ మహాత్ముడు భరతుడి వినయపూర్వక ఆచరణ, మౌనం చెప్పకనే 
అపరిపకమనస్కులైన బుషులకు ఉపదేశంగా మారింది - అని భరద్వాజ 
మహర్షి సిదాంతీకరించాడు. 


౫ అ 
ఆభరణము చేయడానికి కల్తీ బంగారమైతే గానీ సరిపోదు. కానీ 
జొషధాలలో కలిపే బంగారం కల్తీలేనిదై ఉండాలి. భరతుడి హృదయగతమైన 
రామభక్తే (ప్రేమ) ఈ స్వచ్చమైన బంగారం, ఆ బంగారానికి రూపం, 
రంగు ఉండదు. అసలు మందులో కలిసిపోయిన బంగారానికి అస్తిత్వమే 
ఉండదు. ఆ బంగారానికి కల్తీ బంగారం లోని అందం లేకపోయినా తనలోని 
స్వచ్చత కారణంగా అది ఎన్నో రోగాలను నయం చేస్తుంది. 


శాస్త్రాలలో చెప్పబడ్డ భవరోగ జౌషధం ఈ విధంగా ఉంది. 
'సద్గురువులోనూ, వేదాంతంలోనూ విశ్వాసం కలిగి ఉండటం, విషయ 
వస్తువులలో ఆశ లేకపోవడం అనే సంయమనం పాటించడం, రామభక్తి 
అనే సంజీవనిని సేవించడం, అనుపానంగా (శ్రద్దకలిగి ఉండటం”. 


ఈ వైద్యప్రక్రియను వైద్యులు (బుషులు) చదివారు, ఉపదేశించారు 
కూడా. కానీ సద్గురువులో వేదంలో విశ్వాసం కలిగిఉన్నా కూడా, రామభక్తి 
సంజీవిని బౌషధాన్ని సేవిస్తున్నా కూడా విషయ సంయమనం అనే 
అనుపానం లేకపోవడం, రాముడే ముక్తిప్రదాత అనే శ్రద్ధ లేకపోవడంతో 
వారి భవరోగం తగ్గడం లేదు. పాదరసంలాంటి మనసు విషయవస్తువుల 
కదలికల వల్ల మరింత చంచలం అవుతోంది. లోకనిందలను సహించి ఆ 
అగ్నిలో దాన్ని (పాదరసంలాంటి మనసును) ఎలా కాల్చి భస్మం చేసి, 
రామభక్తి సంజీవని రసంలో ఎలా ముంచాలో వారు ఈనాడు భరతుడి 
ద్వారా నేర్చుకున్నారు. 

అయితే అసలు ఈ రాముడి వనవాసానికి భరతుడే కారణం అనే 
కళంకం ఎందుకు ఆపాదించబడింది? ఎవరి వల్ల ఆపాదించబడింది? 


48 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


అనేది (ప్రశ్న. దానికి జవాబుగా తం(డ్రి మాట నిలపడానికే రాముడు 
వనవాసానికి వెళ్లాడని కొందరంటారు. కైకేయి మాత మనోవాంఛను 
పూర్తిచేయడానికే రాముడు అరణ్యానికి వెళ్ళాడని మరికొందరంటారు. లేదు 
లేదు తల్లిదండ్రుల మాటను నిమిత్తంగా పెట్టుకొని రావణవధార్థమై 
రాముడు వనగమనం చేశాడని మరి కొందరంటారు. కానీ తులసీ భావన 
మరోలా ఉంది. 


(పేమ అమియ మందరు బిరహు భరతు పయోధి గంభీరు, 
మధి ప్రగటడ నుర సాధుహిత కృపానింధు రఘుబీర॥ 


భరతుడు ఒక విశాల గంభీర సముద్రం. అందులో ఎక్కడో అంత- 
రాళంలో రామ(పేమ అనే అమృతం దాగి ఉన్నది. దేవతల సాధువుల 
హితాన్ని కోరి కృపాసముద్రుడైన రాముడు ఆ భరత సముద్రాన్ని మథించి 
'ప్రేమామృతాన్ని బైటికి తీశాడు. 


సాగరంలాంటి ఈ మనోమథనానికి కారణంగా నిలిచింది ఎవరు 
అనే విషయం తెలియాలంటే రాముడు భరతుడితో చేసిన సంవాదాన్ని 
వినాలి. 


భరద్వాజుడి తపోమాయకులోనై భోగలాలసులైన అయోధ్యా 
పురవాసులు బలవంతంగా భరతుడు బయలుదేరుతుండగా, త్రివేణి 
సంగమం నుండి ముందుకు సాగారు. యమునానదిని కూడా దాటి, 
చిత్రకూటాన్ని సమీపించారు. ఆ క్షణం నుండి భరతుడు భావవిభోరుడై 
నాడు. తక్కిన పరివారాన్ని గురు వసిష్టులను ముగ్గురు మాతలను 
మందాకినీ నదీతీరంలో నిలిపి, తన వెంట గుహుడిని, శతృఘ్నుడిని 
తీసుకొని అక్కడనుండే సాష్టాంగ నమస్కారాలు ఆచరిస్తూ ముందుకు 
సాగారు. ధర్మార్థ కామమోక్షాల లాంటి పాదుకలు, అంగవ(స్తం, ధనస్సు 
బాణాలను వదిలి తనను చేరవచ్చిన భరతుడిని కౌగిట చేర్చాడు కరుణా 
నిధి రాముడు. 


తెలుగు సేత ః మైత్రేయ 49 
వారి ద్వారా వసిష్టాగమనాన్ని ఎరిగిన స్వామి స్వయంగా చిత్ర 
కూటాన్ని దిగి, గురు వసిష్టులను కలవడానికి వెళ్లాడు. తం(డి మరణ 
వార్త విని దుఃఖితుడైన శ్రీరాముడు వసిష్టపేరణతో చేయవలసిన 
పితృకర్మలు ఆచరించి, కర్తవ్య నిర్వహణ కొరకు సమావేశాన్ని ఏర్పాటు 
చేశాడు. కైకేయిమాత చేసిన కుకర్మకు వ్యధ చెందుతూ భరతుడు “ఆమె 
కన్నా పాపి, కఠినురాలు, కుటిల మరొకరు లేరని, రామవనగమన దశరథ 
మరణాది సర్వ అనర్థాలకు ఆవిడే కారణమని” దూషించాడు. శ్రీరాముడు 
భరతుడి మాటలను ఖండిస్తూ, 'జడబుద్ది మాత్రమే నా తల్లి కైకేయిని 
దూషిస్తాడు. ఏనాడూ సత్సంగం చేసి ఎరగని ధూర్తుడు మాత్రమే ఇలా 
మాట్లాడతాడు” అన్నాడు. అది విని భరతుడు, “జననీ కుమతి జగత 
సబసాఖీ” కైకేయి కుమతి అనటానికి లోకమే సాక్షి అన్నాడు. దానికి 
అయోధ్యావాసులంతా వంత పాడారు. లోకరీతికి ఎదురాడలేని రాముడు 
మాట మారుస్తూ, కైకేయి దుష్టురాలైనా, భరతుడు సాధువు, మహాత్ముడు 
అనే విషయాన్ని మీరంతా ఒప్పుకుంటారు కదా” అన్నాడు. దానికి ప్రజలంతా 
తమ అంగీకారం తెలిపారు. అప్పుడు మెల్లగా “ఇంతటి మహాత్మునికి 
జన్మనిచ్చిన ఆ తల్లి దుష్టురాలు ఎలా అవుతుంది”? అంటూ (ప్రజలను 
రాముడు నిలదీశాడు. 


ఈ విశ్లేషణను చూస్తే, రాముడు ఇంత (శ్రమపడి కైకేయిని 
నిర్జోషురాలని నిరూపించటానికి ఎందుకు పూనుకున్నాడన్న ప్రశ్న వస్తుంది. 
పైన చెప్పినట్లు ఇదంతా భరతుని హృదయసము ద్రాన్ని చిలకటానికి జరిగిన 
సన్నాహమని గ్రహించాలి. సాగర మథన కథలో అమృతాన్ని పొందటం 
కోసం దేవదానవులు మందరగిరిని సముద్రంలో కవ్వంగా వేసి, వాసుకిని 
త్రాటిగా చేసి చిలికారని, అప్పుడా పర్వతం మునిగిపోకుండా శ్రీమహావిష్ణువు 
మహాకూర్ముడై తన వీపున దాన్ని ధరించాడని అప్పుడు జరిగిన మహా 
మథనంలో అమృతం పుట్టిందని ఉంది. అటువంటి మథనమే ఇప్పుడు 
కూడా జరిగింది. మంథర మంధరగిరి, వాసుకి కైకేయి, భరతుడి మనసు 


50 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


సముద్రంగా ఈ మథన(క్రియ జరిగింది. మరి కేవలం ఒక దాసి అయిన 
మంథరకు ఇంత శక్తి ఎలా వచ్చింది? ఈ పర్వతం (మందర) మునిగి 
పోకుండా ఎవరు ఆధారమయ్యారు? దీనికి జవాబు ఇక్కడ అన్ని వస్తువులు 
మారినా, క్షీరసాగరమథనానికి ఆధారమై నిలచిన శ్రీకూర్మమే భరతుని 
మనోమథనానికి కూడా ఆధారమై నిలచిందని అనవలసివస్తుంది. 


దేవలత ప్రార్థన చేత సరస్వతీమాత (ప్రేరేపించబడి, మంథర 
మనసును చెదరగొట్టి రామపట్టాభిషేకాన్ని, భంగపరిచింది అనే విషయం 
మనకందరికి తెలుసు. ఈ విధంగా అన్నీ అనర్థాలు కలిగించిన కైకేయి 
వెనుక ఉన్న చేయి మంథరది అని, మంథర వెనుక ఉన్నది సరస్వతి హస్తమని 
తెలిసింది. కాని సరస్వతీమాత కేవలం దేవతల మాట మీదే ఇంత అనర్థం 
చేసిందా? అనేది సందేహం. కాదు 'తబక చూహీన రామ రుఖ జాని” ఇది 
దేవతల సంకల్పం కాదు, రామ సంకల్పం అని తెలిసిన తర్వాతే సరస్వతి 
ఈ కార్యం చేసింది. కనుక భరత మనోసాగర మథనంలో కూడా క్షీరసాగర 
మథనానికి ఆధారమై నిలచిన శ్రీ కూర్మమే (శ్రీరాముడే) ఆధారమై 
నిలచింది కనుకనే నిర్దోషి అయిన కైకేయి మాతను భరతుడు నిందించటం 
శ్రీరాముడు సహించలేదు. 


సాధకుడి జీవితంలో ఎన్ని సద్గుణాలున్నప్పటికీ వీటన్నిటినీ 
శాశ్వతంగా నిలుపుకునే శక్తి లేనట్లయితే అవి మళ్ళీ తొలగిపోతాయి. శరీర 
అంగాలు అన్నీ పుష్టిగా ఉన్నప్పటికీ, శరీరంలో ప్రాణం లేకపోతే (క్రమంగా 
శరీరం శిథిలమౌతుంది. అలాగే సద్గుణాలు అన్నీ మరణించకుండా 
ఉండాలంటే వాటికి ప్రాణాన్ని, శాశ్యతత్యాన్ని ఇచ్చే భగవత్‌ పేమ ఉండాలి. 
సాక్షాత్తు పరమాత్మ ఈ భూమిమీద అవతరించినా, ఆయనను గుర్తించ 
గల, పొందగల శక్తి అయిన (పేమ కొరవడినపుడు ఆ అవతారం నిరర్దక 
మౌతుంది. అందుకే సాధువులకు అత్యావశ్యకమైన ప్రేమను భరతుడి 
మనో సముద్రం నుండి బలవంతంగా చిలికి బైటికి తీస్తున్నారు. 


తెలుగు సేత ః మైత్రేయ 51 


తన వనగమనం అనే ప్రక్రియలో రాముడు భరత సముద్రాన్ని 
మధించడం (ప్రారంభించాడు. మథించే సమయంలో ప్రతి అణువు మీద 
దెబ్బపడుతుంది. అలాగే రామవనగమన వార్తతో భరతుడి వ్యక్తిత్వంలోని 
ప్రతి అణువూ కదిలిపోయింది. క్షీరసాగర మథన సమయంలో అమృతంతో 
పాటు కల్పవృక్షం, చంద్రుడు, లక్ష్మీ ఐరావతం, ఉచ్చెత్ష్రవం మొదలైనవన్నీ 
బయటకి వచ్చాయి. అలాగే భరతుని మనోసము[ద్ర మథనంలో రామ(ప్రేమ 
అనే అమృతంతో పాటు ఆయనలోని జ్ఞానం, శీలం, వినయం, వైరాగ్యం 
మొదలైన అనేక గుణాలు బైటికి వచ్చి సాధకులకు మార్గదర్శకమైనాయి. 
అందుకే తులసి అయోధ్యకాండ అంతంలో ...... 


'కలికాల తులసీ సే నఠన్హ హఠి రామ నముఖకరతకో” - 


మూర్భుడైన నాలాంటి మనిషిని బలవంతంగా రామోన్ముఖిడిని 
చేయడానికి కలికాలంలో భరత భక్తి కన్నా మించిన స్ఫూర్తిదాయక తత్వం 
మరేదీ లేదు అంటాడు. 


ఇక్కడ చిత్రకూటంలో రఘువంశ సింహాసనాన్ని రాముడా, 
భరతుడా ఎవరు అలంకరించాలనే విషయం పైన చర్చ సాగుతుండగా, 
అక్కడ స్వర్గంలో భరతుడి ప్రేమతత్వాన్ని చూస్తున్న ఇం[ద్రుడు కంపించ 
సాగాడు. భరతుడి మాట విని రాముడు అయోధ్యకు వెళ్లిపోతే రావణ 
సంహారం జరిగేదెలా? తన కష్టాలు తీరేదెలా? అనే చింతలో ఆయన 
మునిగిపోయాడు. దేవగురువు బృహస్పతి వద్దకు వెళ్లి 'భరతుడు రమ్మంటే 
ఆయన వెంట రాముడు కదిలి అయోధ్యకు వెళతాడా? అని ప్రశ్నించాడు 
ఇం[ద్రుడు. దానికి ఆయన నవ్వుతూ “అవశ్యం త తప్పక వెళతాడు” 
అన్నాడు. కంగారుపడిపోతున్న ఇంద్రుడిని చూసి నవ్వి మళ్లీ బృహస్పతి 
“భరతుడు రమ్మంటే రాముడు అయోధ్యకు వెళ్లేమాట నిజమే కాని 
భరతుడు మాత్రం ఆమాట అనడు” అన్నాడు. అంతటితో ఇంద్రుడు 
తృప్తిపడ్డాడు. 


వేదమం[త రామాయణం-దొతీయ భాగము 
52 & న్స 


భక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి త్వదీయతాభక్తి మరొకటి 
మదీయతా భక్తి నేను పరమాత్మకు చెందినవాళ్ణి అనేది త్వదీయతాభక్తి, 
ఈశ్వరుడే నాకు చెందినవాడు అనేది మదీయతాభక్తి, 


తన్‌ భీ తేరా, మన్‌ భీ తేరా తేరా పిండ పరాన 
నభీకుబ్‌ తేరా తూహై మేరా యహ దాదుకా జ్ఞాన్‌ 


నా శరీరం నీది, నా మనసు కూడా నీదినా సర్వస్వం నీదే ఓ 
పరమాత్మ! కానీ నీవు మాత్రం నా వాడివి - ఇది దాదు జ్ఞానం. 


భరతుడిది త్వదీయతాభక్తి ఆయన పరమాత్మ యొక్క నీడ 
లాంటివాడు. నీడకు స్వయంబుద్దీ ఆలోచనలు ఉండవు. అది శరీరాన్ని 
అనుసరించవలసినదే; అదే జరిగింది. భరతుడు, నిర్ణయాన్ని పరమాత్మకే 
విడిచిపెట్టాడు. 14 సంవత్సరాలు రామరాజ్యానికి భరతుడు (ప్రతినిధియె 
పాలించాలి, అరణ్యవాసానంతరం రాజ్యాన్ని తిరిగి తనకు వప్పజెప్పాలని 
రాముడు నిర్ణయించాడు. పట్టాభిషేకం కొరకు తెచ్చిన సంభారాలను ఏం 
చేయాలనే భరతుడి ప్రశ్నకు, అన్నింటినీ ఒక బావిలో వేయమన్నాడు. అలా 
సత్కరింపబడిన బావి ఇప్పటికీ చిత్రకూటంలో 'భరతకూపం'గా 
ప్రసిద్దికెక్కి వుంది. భరతుడు తనవెంట పట్టాభిషేక సమయంలో రాముడి 
చరణాలను అలంకరించడానికి తెచ్చిన పాదుకలను రాముడి అనుమతితో 
ఆయన చరణాలకు తొడిగి, వాటిని తన తలపై ధరించి అయోధ్య వైపుకు 
సాగిపోయాడు. ఆ పాదుకలు కొందరికి రామ అనే రెండక్షరాలుగా 
సాక్షాత్కరించగా మరికొందరికి సీతారాములుగా భాసించాయి. 


అలా అయోధ్యవైపుకు సాగిన భరతుడి కథను వేదమం(త్రంలో 
మనకు విశ్వామిత్ర మహర్షి తెలియజేస్తున్నాడు. నైమిశారణ్యంలోని గోమతి 
నదిని భరతుడు దాటటం చూసి, విశ్యామిత్రమహర్షి దానిని అంగ 
మహానదిగా స్తుతించాడు. ఆ తర్వాత జరిగిన కథను తన దివ్యదృష్టితో 
మనకందిస్తున్నాడు మహర్షి 


తెలుగు సేత ః మైత్రేయ 53 


రాముడు రాజభవనంలో నివసించేటపుడు ఆయన హంసతూలికా 
తల్పం మీద పడుకుంటాడు కనుక ఆయన సేవకుడైన తాను నేలమీద 
పడుకోవాలని భావించేవాడు భరతుడు. మరిప్పుడు స్వయంగా రాముడే 
నేల మీద నిద్రిస్తున్నాడు కనుక తాను అంతకన్నా కింద పడుకోవాలని 
భావిస్తూ భూమిని తవ్వుకొని అందులో శయనించేవాడట భరతుడు. 


ఈ విధంగా ఆయన నంది[గ్రామంలో నివసిస్తూ అనేక కఠిన 
వ్రతాలు చేస్తూ రామరాజ్యాన్ని సక్రమంగా పాలిస్తూ దినదినం ధన 
ధాన్యాలను వృద్దిపరుస్తూ రాజ్యం చేయసాగాడు. 


54 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


అరణ్యకాండము 


అవతారిక :- 45వ మం(త్రం వరకు అయోధ్యకాండను ముగించిన 
వేదమాత 46వ మం(త్రం నుండి అరణ్యకాండను ప్రారంభించి, ఆ 
మంత్రంలో లక్ష్మణుడి స్వరూపాన్ని ముందుంచబోతోంది. 


46న నముంత్రం : 

న హిషస్తన నో నుమ శాస్త్రే అన్యస్య రణ్యతి। 

యో అస్మాన్వీర ఆనయత్‌ ॥ (బుగ్‌:8-33-16) 
తాత్సర్యం :- తనను పెండ్డాడమని లక్ష్మణుడిని ప్రార్థిస్తున్న శూర్పణఖ 
ను చూస్తూ రాముడు వక్రోక్తిగా లక్ష్మణుడు నీ ఆజ్ఞచేతగాని, నా 
ఆజ్ఞచేతగాని నడవడు. మరొకరి ఆజ్ఞ అతడిని నడిపించదు. మనమంతా 
అతడి అధీనమే. కాని నువ్వు మాత్రం మా అధీనంలో లేవు" అన్నాడు. 


వ్యాఖ్యానం :- భరతుడు నగరవాసులందరితో అయోధ్యకు వెళ్లి పోయాడు. 
సీతాలక్ష్మణులతో శ్రీరాముడు చిత్రకూటంలో ఆనందంగా ఉన్నాడు. 
అయితే రాముని నివాసం తెలియటం వల్ల, అది అయోధ్యకు దగ్గరగా 
ఉండటం వల్ల, నగరవాసులు తరచుగా రామదర్శనం కోసం రాసాగారు. 
వారి రాకపోకల కారణంగా అక్కడ తపస్సు చేసుకుంటున్న మునులకు 
తపోభంగం కలగసాగింది. అందుకని శ్రీరాముడు తన నివాస స్థలాన్ని 
మార్చదలచాడు. బుషుల ఆజ్ఞతో దక్షిణం వైపు కదలి అత్రి మహర్షి 
ఆ(శ్రమాన్ని చేరారు. అత్రి అంటే (త్రిగుణాలు దాటినవాడు. అత్రి సతి 


తెలుగు సేత ః మైత్రేయ 55 


అనసూయ. ఆ సనాతన బుషిదంపతులను చూసి శ్రీరామాదులు 
ఆనందపరవశులయ్యారు. ఆ దంపతులు ఆ దివ్యత్రయాన్ని దర్శించి 
స్తుతించి అతిథిసత్కారాలు చేశారు. సీతను నిమిత్తంగా చేసుకొని 
అనసూయమాత లోకానికి పతివ్రతా స్తీ లక్షణాలను ఉపదేశించింది. సీతకు 
దివ్యవ(స్తాలను (ప్రసాదించింది. 


ఆ తర్వాత ఆ ముగ్గురు మరింత ముందుకు సాగారు. అలా 
ముందుకు వెళ్తుంటే, సుతీక్షణుడి ఆశ్రమం కనిపించింది. సుతీక్షణుడు 
నారదుడి భక్తిసూత్ర రచనకు (ప్రేరణ నిచ్చాడు. ప్రేమతత్వంలో ఓలలాడు 
తున్నాడు. అతను దివ్యత్రయాన్ని చూసి, వారిని అగస్త్యమహర్షి ఆశ్రమానికి 
వెంటవెళ్లి చేర్చాడు. 


అగస్త్యుడు శీఘ్రంగా బయటకు వచ్చి, ఆ దివ్యత్రయానికి ఆతిథ్య 
మిచ్చి, తర్వాత దేవతలు తనవద్ద దాచిన దివ్య అస్త్రాలను రాముడికి 
అప్పగించాడు. అతని ఆజ్ఞతో రాముడు పంచవటిలో పర్షశాల నిర్మించు 
కొని నివసించటం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లోనే శూర్పణఖ రాముడి 
రూపాన్ని చూసి మోహించింది. ఆ రాక్షసి రాముడికి తన కోరిక తెలిపింది. 
రాముడు తను ఏకపల్నీవ్రతుడనని చెప్పి, బ్రహ్మచారిగా కాలం గడుపు 
తున్న తన తమ్ముడు లక్ష్మణుడి వద్దకు వెళ్లమని చెప్పాడు. ఆమె 
లక్ష్మణుడిని చేరి అతన్ని ప్రసన్నం చేసుకునేందుకు వ్యర్థచేష్ట చేయసాగింది. 
అది చూసి రాముడు వ్యంగ్యంగా పై మంత్రంలోని మాటలన్నాడు. 


ఇంతకీ పరమాత్మ అయిన రాముడి మాట కూడా వినని ఈ 
లక్ష్మణుడు ఎవరు? లక్ష్మణుడి మాటను అంతా ఎందుకు వినాలి? 
పరిశీలించి చూద్దాం .............. 
లక్ష్మణుడు కాలస్వరూపుడు ఫ్‌ సృష్టి నిర్మాణానికి మూడు తత్వాలు 
అవసరం. 1. పరమాత్మ 2. శక్తి 3. కాలం. శక్తి లేనిదే పరమాత్మ సృష్టి 


56 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


చేయలేడు. శక్తి ఉన్నా దాన్ని ఉపయోగించేవారు లేకపోతే అది వ్యర్థ 
మవుతుంది. శక్తి గలవాడై మామిడి విత్తనాన్ని నాటినా తెల్లవారేసరికి అది 
చెట్టుగా ఎదిగి పండ్లు కాయదు. దానికి కాలం కావాలి. 


కాబట్టి పరమాత్మ, శక్తి, కాలం ఈ మూడు ఉంటేనే సృష్టి 
జరుగుతుంది. లక్ష్మణుడు కాలస్వరూపుడని తులసీదాసంటాడు. 

శేష నవా(ననీన జగకారనః 

జో అవతరె ఉ భూమి భయటారన॥ 

లక్ష్మణుడే ఈ జగత్తుకు కారణమైన కాలం. ఇతను ఆదిశేషుడు, 
సహ(స్రఫణి. భూభారాన్ని తొలగించటానికి అవతరించాడు అంటాడు 
తులసీదాసు. 

“శేషు మంటే మిగిలి ఉండటం అనే అర్థం కూడా ఉంది. సృష్టికి 
ముందు, సృష్టి మధ్యలో, సృష్టి అంతంలో కూడా మిగిలివుండేది కాలం. 
ఆ కాలమే, శేషుడైన లక్ష్మణుడు. మనకు సృష్టి కనిపిస్తుంది. కానీ, 
దానిముందు, దాని అంతంలో ఏముందో కనిపించదు. దాన్ని మనం 
స్పష్టంగా చూడగలిగితే మన సమస్యలన్నీ తీరిపోతాయి. 


ఆదిలో అంతా జలమయం. ఆ జలంలో శేషతల్పంపై శ్రీమహా 
విష్ణువు లక్ష్మీసమేతంగా శయనించి ఉంటాడని పురాణాలు చెబుతాయి. 
అంటే సృష్టి కన్నా ముందు పరమాత్మ ఉన్నా, అతను నిద్రించి ఉన్నాడు. 
ఆ సమయంలో కూడా మేలుకొని ఉన్నది ఆదిశేషువే. అంటే కాలం. 
కాలం అందరినీ పడుకోబెట్టినా, తాను మాత్రం ఎప్పుడూ మేలుకునే 
ఉంటుంది. లక్ష్మణుడు ఎప్పుడూ నిద్రించినట్టు రామాయణం చెప్పదు. 
ఎందుకంటే లక్ష్మణుడు కాలస్వరూపుడు. 


కాలం ఎప్పుడూ ఉంటుంది. అది మనకు నిత్యానుభవం కూడా. 
మనం నిద్రించినపుడు వ్యక్తిగత ప్రళయం వస్తుంది. మన బంధువులు- 


తెలుగు సేత : మైత్రేయ 57 


ఆస్తులు-జ్ఞానం-ఆలోచనలు-కోరికలు-సమస్యలు అన్నీ అంతమైపోతాయి. 
కానీ మనశక్తి (సామర్థ్యం) కాలం మాత్రం ఉంటాయి. డాక్టరు 
న్నిద్రించినపుడు కూడా డాక్టరే, కాని ఆయన శక్తి బీజప్రాయమై ఆయనలో 
దాక్కొని ఉంది. (ప్రళయమంటే అంతా భయపడిపోతారు, కానీ 
నిద్రపోవటానికి ఎవరూ భయపడరు. కారణమేమంటే నిద్రలో కనిపించని 
వస్తువులు, బంధువులు, మేలుకున్న తర్వాత ఉంటారని వారి అనుభవం 
చెబుతుంది. ప్రళయం తర్వాత కూడా ఇవన్నీ మళ్లీ లభిస్తాయని తెలుస్తే, 
ప్రళయానికి కూడా ఎవరూ భయపడరు. కానీ జ్ఞానాన్ని లుప్తం చేసి మనకు 
భయాన్ని కలిగిస్తున్నది ఈ కాలమే. లక్ష్మణుడు కాలస్వరూపుడు కనుకనే 
రామాయణంలో లక్ష్మణుని పాత్ర అందరినీ భయపెడుతుంది. 
తెల్లవారురయూమున 4 గంటలకు లేవాలి అని సంకల్పించుకుని పడుకుంటే 
మనకు ఆ సమయానికి మెలకువ వస్తుంది. మరి మనను లేపింది ఎవరు? 
కాలమే. మనం నిదురించినా కాలం నిదురించదని మనకు తెలుసు. 


తులసీరామాయణంలో పరశురాముడు, రాముడిని జనకుని 
సభలోనే ధనుర్భంగమైన తర్వాత ఎదుర్కోవటం జరుగుతుంది. అప్పుడు 
లక్ష్మణుడికి, పరశురాముడికి వాగ్యుద్దం జరుగుతుంది. చాలామంది 
లక్ష్మణుడి మాటలను పరశురాముడి పై వేసిన వ్యంగ్యబాణాలుగా గ్రహిస్తారు. 
లక్ష్మణుడు కాలరూపం అని ఎరిగిన వారికి మాత్రం ఆ మాటలలో ఎన్నో 
గూఢార్జాలు బోధపడతాయి. 


పూర్ణావతారమైన కోదండరాముడు ఆవిర్భవించాడు. అయినా 
ఈ సత్యాన్ని గ్రహించలేక రాముడిని ఎదుర్కొందామని ప్రయత్నించిన 
పరశురాముడిని కాలరూపుడైన లక్ష్మణుడు హెచ్చరిస్తాడు. 


స్వయంగా పరమాత్మ కాలాతీతుడై ఉండికూడా ఒక (ప్రత్యేక 
యుగంలో, (ప్రత్యేక సమయంలో అవతరించినపుడు కాలబద్దుడయ్యే 


58 వేదమం[త రామాయణం-దొతీయ భాగము 
8 పే 


ఉంటాడు. అందరు జీవులలాగే కాలాధీనమైన షడ్‌వికారాలకు (జన్మ, 
పెరుగుదల, అస్థిత్వం, రోగం, శిథిలం, మృత్యువు) లోనవుతున్న నాటకం 
ఆచరిస్తాడు. కాలాన్ని గౌరవిస్తాడు. పరశురాముడు మాత్రం అహంకరించి 
కాలాన్ని విస్మరించాడు. తనద్వారా లోకంలో జరిగిన ఉత్తమ కార్యాలన్నీ 
కూడా తన గొప్పతనం వల్లే జరిగాయని అనుకోవటం మొదలుపెట్టాడు. 


ఈ కాలస్వభావం తెలియకపోవటం వల్లనే జీవులు, అన్నిటికీ కర్తలం 
మేము అనుకొని హర్షవిషాదాలకు లోనవుతుంటారు. ఈ కాలస్వరూపాన్ని 
అర్థం చేసుకున్నవారికి కరృత్వం ఉండదు. దాని ఫలితంగా సమస్యలు 
ఉండవు. ఈ తత్వాన్ని వివరించటానికే కాలస్వరూపుడైన లక్ష్మణుడి 
అవతారం. కాలసర్సం అనే వాడుక ఉంది కదా!. కాలం సర్పంలాగా 
ఒక్క క్షణం ఆగకుండా చకచకా పాకిపోతుంది. కానీ అడుగుల సవ్వడి 
కూడా వినిపించదు. కాలం యొక్క అంశం అయిన మృత్యువు కూడా 
పాముకాటు లాంటిదే. ధ్యానంలో కాలాతీతుడై త్రినేత్రుడు (జ్ఞాననేత్రం 
తెరుచుకున్నవాడికి) అయినవాడికి ఆ కాలసర్పమే భూషణమౌతుంది. 


మనలో కామానికైనా, (క్రోధానికైనా, లోభానికైనా ఒక్కటే కారణం. 
మన దృష్టి కాలాతీతుడైన పరమాత్మ నుండి కాలానికి లోబడే వస్తువులు 
పైకి రావటం. ఆ వస్తువులపై మమత్వం పెరగడం. అందుకే కాల స్వరూపు 
డైన లక్ష్మణుడు “ఏహి ధను పర మమతా కెహి హేతు?" 'కాలబద్దయె 
పాతదైన ఈ ధనస్సుపైన నీకెందుకు మమత్వం?” అని అడుగుతాడు. 
అది కాలం చేసిన హెచ్చరిక. కాని అది (గ్రహించలేక కాలస్వరూపుడిని 
గుర్తించలేక లక్ష్మణుడిని చిన్నపిల్లవాడిగా భావించి (క్రోధంతో 'బేగి ఆకరహు( 
ఇహ ఆఖిన్స్ల ఓడ - ఎవరన్నా ఈ కుగ్రవాణ్ణి నా కండ్లముందు నుండి 
దూరంగా తీసుకెళ్ళండి, లేదా కోపంలో వీణ్ణి నేను సంహరించగలను” 
అంటాడు. వెంటనే లక్ష్మణుడు నవ్వుతూ “మూందే ఆంక భితహు2 
కొఉనాహి- కండ్లు మూసుకుంటే ఎవరూ కనిపించరు కదా! ఎందుకు 


తెలుగు సేత ః మైత్రేయ 59 
ఇతరులను పిలున్తావు? అని అంటాడు. ఇది వెక్కిరిస్తున్నట్టుగా ఉన్న 
చిన్నపిల్లవాడి మాటలలాగా ఉన్నాయి. కాని ఆలోచిస్తే ఇందులో 
కాలంయొక్క హెచ్చరిక కనిపిస్తుంది. 


అహంకారం పెరిగిపోయినపుడు తాము చేయగల పనుల 
విషయంలో కూడా ఇంకొకరి మీద ఆధారపడతారు. లోకాన్నంతటినీ 
తన కొరకు మారమని చెప్పే బదులు తానే మారవచ్చు కదా!. ఇలా 
కోరటం వల్ల పరాధీనతే పెరుగుతుంది. పైగా క్రోధం కలిగినపుడు కండ్లు 
మూసుకుని ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే, తనలోని లోపం 
ఏమిటో తెలుస్తుంది. లేదా ఇంకోరకంగా చెప్పాలంటే ఎదురుగా నిలబడి 
కాలం హెచ్చరిస్తున్నా ఇంత గొప్ప అంశావతారమే తెలుసుకోలేకపోయింది 
కనుక బహిర్షృష్టిని విడిచి అంతః[పేరణతో కాలస్వరూపాన్ని అర్దం 
చేసుకోమని చెబుతున్నాడు లక్ష్మణుడు. కాలస్వరూపాన్ని అర్థం చేసుకున్న 
ఏ వ్యక్తి అయినా ఈ జగన్నాటకంలో ఏ క్షణంలో ఏ పాత్ర ధరించాలో ఆ 
పాత్ర ధరించి తక్కిన సమయంలో విశ్రమించి సుఖపడగలడు. 


విరిగిన శివధనస్సును చూసి కోపంతో ఊగిపోతున్న పరశురాముడు 
“నతమారే, జై హహి సచరాజా - ఈ వింటిని ఎవరు విరిచారో వారిని 
నాకు చూపండి లేదా ఇక్కడున్న రాజులందరినీ సంహరిస్తాను' అంటాడు. 
అప్పుడు అక్కడున్న రాజులెవ్వరికీ మాట్లాడటానికి ధైర్యం చాలలేదట. 
అప్పుడు రాముడు వచ్చి, “ఈ మీ దాసుడే, మీ ఆజ్ఞ ఏమిటో చెప్పండి” 
అని పరశురాముడికి దాసుడు కావటానికి సిద్దపడతాడు. అంతేకాదు, 
రాముడు విశ్వామి(త్రుడికి సేవలు చేస్తాడు. ఎందుకంటే ఆ సమయంలో 
రాముడు పరమాత్ముడు కాడు, విశ్వామిత్రుడి సేవకుడు. కాలానుగుణంగా 
(ప్రవర్తించటమే రామునిలోని విశేషం. 


కానీ పరశురాముడు మాత్రం తన సమయాన్ని అర్థం చేసుకోలేదు. 


60 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


ఇంకా తాను క్షత్రియులను దండించే స్థితిలోనే ఉన్నాడనుకుంటున్నాడు. 
ఆ పాత్ర అయిపోయింది; ఇపుడు అది నిష్కమించాలి. ఇపుడు రాముడు 
ప్రవేశించి నాటకాన్ని నడిపే కాలం ఆసన్నమయింది. కాబట్టి పరశురాముడు 
తప్పుకోవాలి. అది చేయటం లేదు. 


కాలం నుండి ఎపరూ తప్పించుకోలేరు. అందరూ కాలాధీనులు 
కావలసిందే. నేను కాల స్వరూపుడిని” అంటాడు గీతాచార్యుడు. సర్వాన్ని 
మైంగివేసేది కాలం. కాలాన్ని ఏదీ మింగదు. రావణాసురుడిలాగా కొన్ని 
వేల సంవత్సరాలు కాలం నుండి తప్పించుకున్నా చివరికి కాలం వాత 
పడక తప్పదు. ఏదో మార్గంలో కాలం ఆక్రమిస్తుంది. 


ఏదో ఒక సఫలక్షణంలో (ప్రతిజీవి 'నేను కాలాన్ని జయించాను” 
అనుకుంటాడు. కాలస్వరూప లక్ష్మణుడు (ప్రతి జీవిని ఈ (భ్రమ నుండి 
వేరుచేయ ప్రయత్నిస్తాడు. అందుకే ఆ పాత్రలో కాస్త కలోరత కనిపిస్తుంది. 
అహంకరించిన (ప్రతిజీవిని భయపెట్టి పరమాత్మ సమక్షానికి చేర్చటమే 
లక్ష్మణుడి (కాలం) పని. కాలం అంటే అందరికీ భయమే. అందుకే సారా 
తాగైనా కొద్దిసేపు, లేదా సినిమా చూసైనా ఒక మూడు గంటలకాలం ఇలా 
కాలాన్ని మరిచిపోదామని చూస్తారు. కాసేపు వాస్తవం నుండి వేరై స్వష్నాల్లో 
విహరిస్తారు. 

“కరమ కపీస బాలి” వాలిని కర్మగా వర్ణిస్తాడు తులసీదాసు. వాడికి 
జీవుడైన సుగ్రీవుడికి మంచి స్నేహం. కానీ ఎల్లకాలం జీవుడు కర్మతో 
మంచి సంబంధం పెట్టుకోలేడు. ఎపుడో ఒకప్పుడు జీవుడికి వాడి కర్మ 
ఎదురు తిరుగుతుంది. వాలి(కర్మ) చాలా బలమైనవాడు. వాడు 
రావణాసురుడిని కూడా చంకక్రింద అదిమిపట్టి సప్త సముద్రాలలో 
ముంచగలడు. అంటే రావణుడు అన్ని లోకాలను జయించగలడు. కానీ 
తన కర్మను కాదు. కానీ ఇంత గొప్ప కర్మకూడా కాలాధీనమే. అందుకే 
తాను(వాలి) మాయావిని చంపటానికి గుహలోకి వెళ్లినపుడు వారం రోజులు 


తెలుగు సేత ః మైత్రేయ 61 


గడువుపెట్టి ఆ సమయంలో బైటికి రాలేకపోయాడు. అటువంటి కర్మతో 
పరితస్తుడైన జీవుడు సుగ్రీవుడిని 'కాలు జాసు కోదండి-కాలమనే కోదండాన్ని 
ధరించిన రాముడు సంహరించి రక్షిస్తాడు. 

కానీ జీవుడు(సు(గీవుడు) తన కర్మబాధలు తొలగించిన 
పరమాత్మనే మరచిపోయి, తాగుబోతై, వ్యభిచారై, కృతఘ్నుడై పరమాత్మ 
కార్యాన్నే విస్మరిస్తాడు. అప్పుడు పరమాత్మ... 

'భయదెఖాఇలైఆవహు తాత నఖా ను(గ్రీవ” 

“సుగ్రీవుడిని కాస్త భయపెట్టి నీ వెంట తీసుకురావయ్యా లక్ష్మణా, 
అంతేకాని వాడిని చంపకు” అంటాడు. ఇది కాలం చేసే ముఖ్యమైన పనులలో 
ఒకటి. ఈ రకంగా లక్ష్మణుడు(కాలం) పైకి కఠినంగా కనిపించినా లోపల 
మాత్రం జీవుడి శుభాన్ని కోరే, అతడిని రాముడి వద్దకు చేరుస్తాడు. 


శత్రుసైన్యం యొక్క బలం ఎంత ఉందో తెలుసుకొని రమ్మని 
రావణుడు ఇద్దరు రాక్షసులను మారు వేషాలలో సముద్రం ఆవల ఉన్న 
వానరసైన్యంలోనికి పంపగా, వారు పట్టుబడతారు. వారిని లక్ష్మణుడు, 
వానరులు చంపకుండా రక్షించి వారి ద్వారానే రావణాసురుడికి రామశరణా 
గతి పొందమని సందేశం పంపుతాడు. కానీ అహంకారం తలకెక్కిన 
రావణుడు కాలంయొక్క -ఈ సందేశాన్ని పెడచెవిన బెట్టి పరివారసహితంగా 
నాశనమౌతాడు. సు(గీవుడిలా కాలసందేశాన్ని గౌరవించి రాముడి శరణు 
పొంది తరిస్తారా లేక రావణుడిలా నశిస్తారా అనేది మీ ఇష్టం. కాల 
స్వరూపుడైన లక్ష్మణుడిని తన మాటల చేత మెప్పించాలని చూస్తున్న 
శూర్పణఖ వ్యర్ణచేష్టలకు నవ్వుకుంటూ రాముడు ఆయన స్వరూపాన్ని 
నిగూఢంగా పై వేదమం(త్రంలో ప్రకటించాడు. 
అవతారిక :- 46వ మం(త్రం ద్వారా కాలస్వరూపుడు అయిన 
లక్ష్మణుడి స్వరూపాన్ని వర్ణించిన వేదమాత, ఆ తర్వాత జరిగిన చరిత్రను 
శూర్పణఖ మనో (ప్రవృత్తిని 47,48,49 మం(త్రాలలో వర్లించబోతోంది. 


62 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


మంత్రాలు 47, 48, 49: 
ఇన శ్చిద్దా తద బ్రవీత్‌ (స్త్రియా అశాస్యం మనః। 
ఉతో అహ క్రతుం రఘుమ్‌॥ బగ్‌: (8-33-17) 


సప్తచిద్దా మదచ్యుతా మిథునా నహతో రథమ్‌। 
ఏవేద్దూర్‌ వృష్ణ ఉత్తరా॥ బుగ్‌: (8-33-18) 


అధః పశ్యస్వ మోపరి సన్తరాం పాదకౌ హర। 
మా తే కశప్టకా దృశన్‌ త్రీ హి బ్రహ్మా బభూవిథ॥ 
బగ్‌: (8-33-19) 
తాత్పర్యం :- లక్ష్మణ స్వరూపాన్ని వర్షించినప్పటికీ శూర్పణఖ వెళ్లక 
పోవడాన్ని చూచిన రాముడు లక్ష్మణుడితో “ఈ స్తీ మనసు నిరంకుశంగా 
ఉంది. ఇది నన్ను చంపాలని చూస్తోంది” అన్నాడు. 


'గుజ్జానికి లాగా పొడవాటి చెవులున్నది, ఉన్మత్తురాలు, కాముకురాలు 
అయిన ఈ స్త్రీ ముక్కు,చెవులు కత్తిరించాలి, కానీ చంపకూడదు” 
ఇటువంటి సూచన లభిస్తూనే లక్ష్మణుడు యథాతథంగా చేశాడు. 


దీనివల్ల విఘ్నాన్ని (గ్రహించిన రాముడు సీతతో, 'ఓ సీతా!, నీవు 
కిందికే చూడాలి. తల ఎత్తితే నన్ను చూడాలి, నడిచేటపుడు వినయం 
ఉట్టిపడాలి. నీ వెంట్రుకలను ఎక్కువగా అలంకరించకూడదు. ఈ రకంగా 
సంయమంతో ఉండే (స్తీపైన ఈశ్వరుడు ప్రసన్నుడౌతాడు. 


వ్యాఖ్యానం :-  కాలస్వరూపాన్ని నిజంగా ఎరిగిన వాడైతే, వ్యక్తి అరిషడ్‌ 
వర్గం నుండి దూరమవుతాడు. కానీ సంస్కారాలు బలంగా ఉన్నవారు 
రాక్షసులలాగా (ప్రవృత్తిలో దిగబడిపోతారు. మదమెక్కిన ఏనుగులాగా 
వారి మనసు విహరిస్తుంది. మావటివాణ్ణి కుంభస్థలం నుండి పడదోయటం 
వల్ల అంకుశం చేత పొడవబడదు కనుక నిరంకుశం అవుతుంది. అటువంటి 


తెలుగు సేత ః మైత్రేయ 63 


స్త్రీయే శూర్పణఖ. 'సూపం' అంటే బియ్యం చెరిగే చాట-నఖం అంటే 
గోరు. సూపనఖ-సూర్సణఖ-అంటే చాటలంతేసి గళ్లు పెంచుకున్నది అని 
అర్థం. అంటే సంస్కార రహితంగా విపరీతంగా వెంట్రుకలు, గోళ్లు 
పెంచుకొని సామాజిక విలువలను కాదని విచ్చలవిడిగా విహరించేది అని 
అర్థం. 


ఈమె రావణుని చెల్లెలు. విద్యుజ్ఞిహ్వుడనే రాక్షసుని భార్య. ఖర 
దూషణ రాక్షసులు ఈమెకు అన్నలవుతారు. 'రామకీర్తి తన రామాయణం 
లో విద్యుజ్జిహ్వుడి అసలు పేరు 'వర్గాసింగా' అంటాడు. రావణుడు అతడిని 
లంకానగరానికి రక్షకుడిగా ఉంచి ఎటో వెళ్లాడు. అతను తన జిహ్వ 
(నాలుకు)ను పెంచి లంకను కప్పివేశాడు. రావణుడు అతడిని శత్రువుగా 
పొరబడి చంపివేశాడు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి కూడా 
రావణుడు తన బావ విద్యుజ్జిహ్వుడిని శత్రువుగా పొరబడి చంపివేయటం 
జరిగింది. భర్తను కోల్పోయిన దగ్గర నుండి శూర్పణఖ దండకారణ్యంలో 
ఖరదూషణుల రక్షణలో ఉంటూ విచ్చలవిడిగా విహరించేది. తన కంటికి 
అందంగా కనిపించిన ప్రతి పురుషుడిని స్వంతం చేసుకొని తన వాంఛ 
తీరిన తరువాత చంపి తినేది. నృసింహపురాణం, ప ఉమాచర్యం, సేరీ 
రామ్‌ మొదలైన [గ్రంథాలననుసరించి శూర్చణఖకు ఒక కుమారుడు కూడా 
ఉన్నాడు. వాడు శంబూకుడు. లక్ష్మణుడు వాడిని చంపుతాడు. 


అనేక చోట్ట తిరిగి తిరిగి ఈ శూర్పణఖ ఆ రోజు రాముడిని, 
అతని అందాన్ని చూసి మోహించింది. తనను చేరవచ్చిన దాన్ని రాముడు 
లక్ష్మణుడి వద్దకు పంపాడు. అనేక రామాయణాల ననుసరించి, సాధనలో 
ఉన్న లక్ష్మణుడి నుండి జవాబు రాక శూర్పణఖ తిరిగి రాముడి వద్దకు 
వస్తుంది. వాల్మీకాన్ని బట్టి ఆ రాక్షస స్త్రీ అన్నదమ్ములిద్దరి మధ్య అనేకసార్లు 
తిరుగుతుంది. చివరికి అత్యంత సౌందర్యవతి సీత ఉండగా తనను 
వారు స్వీకరించరని భావించి, అది సీతపైకి వెళ్తుంది. అప్పుడు రాముడు 
ఆదేశించగా లక్ష్మణుడు దాన్ని శిక్షిస్తాడు. 


64 వేదమం(త్ర రామాయణం-ద్యితీయ భాగము 
6 ఫే 


నృసింహపురాణంలో శూర్పణఖ రాముడికి ఒక లేఖ వ్రాసినట్టుంది. 
అందులో ఆవిడ, 'అతీవ నిపుణా చాహం రతి కర్మణి'-రతి [క్రీడలో నేనతి 
నిపుణురాలనని సూచిస్తుంది. రాముడు కూడా ఒక లేఖ వ్రాసి లక్ష్మణుడి 
చేతికిచ్చి ఆవిడకు పంపుతాడు. అందులో ఆవిడ ముక్కు, చెవులు 
కత్తిరించమనే సూచన ఉంటుంది. ఈ సూచన 'బుక్‌,యజ్‌,సామనాకి 
అనే పదంలో ఉన్నదంటారు. మొదటి మూడు పదాలు త్రయీవేదాన్ని 
సూచిస్తున్నాయి. వేదాన్ని (శ్రుతి అని కూడా అంటారు. అలాగే "నాకి 
అంటే ఆకాశమని ముక్కు అని అర్థాలున్నాయి. (శ్రుతి-నాక శబ్దాలు చెవి- 
ముక్కులు. వాటిని కత్తిరించమని సూచన. పై వేదమంత్రం కూడా రాముడు 
సూచించినట్టు చెబుతున్నదే తప్ప సూటిగా ముక్కు,చెవులు కోయమని 
లక్ష్మణుడిని ఆజ్ఞాపించినట్లు లేదు. మర్యాదా పురుషోత్తముడి మర్యాదను 
మంట గలుపుదామనే శూర్పణఖ ఉద్దేశం. అదే రాముని హత్యలాంటిదని 
గ్రహించాలి. అంతే తప్ప ఆమె రాముడిని సంహరించగల సమర్భురాలని 
గాని, అది తనను సంహరించగలదని రాముడు భయపడినట్లు గాని, “ఇది 
రాముడిని చంపాలని చూస్తోంది” అనే పై మాటకు అర్థంగా తీసుకోవలసిన 
అవసరం లేదు. దాని (ప్రవర్తన, దాని శారీరక లక్షణాలు కూడా కాముకతను 
ప్రదిర్భిస్తూ ఉండటంతో రాముడు ఈ చెవిముక్కుల బేధన నిర్ణయం 
తీసుకోవలసి వచ్చిందని అనవలనివస్తుంది. మనసులోకి కామం 
ప్రవేశించేందుకున్న ద్వారాలన్నింట్లో కనీసం ఈ రెండింటిని శిక్షించినా 
అది కొంత అదుపులోనికి వస్తుందనే ఉద్దేశంతో ఈ పని చేయవలసి 
వచ్చింది. 


బాలరామాయణాన్ని అనుసరించి వనవాసం కన్నా ముందే 
శూర్పణఖ రామలక్ష్మణులచేత నిరాదరించబడింది. జైన రామాయణంలో 
లక్ష్మణుడు శూర్చణఖను విరూపిగా చేయడు, ఆవిడే తన గోళ్లతో ఒళ్లంతా 
గాయం చేసుకొని, జుట్టు విరబోసుకొని వెళ్లి రాక్షసులతో లక్ష్మణుడు తనను 
బలాత్కరించబోయాడని చెబుతుంది. 


తెలుగు సేత : మైత్రేయ 65 


శూర్పణఖ పారిపోయిన తర్వాత శ్రీరాముడు పై వేద మంత్రంలో 
(స్తీ సామాజిక జీవన విధానాన్ని వివరిస్తున్నాడు. పురుషుడు, స్తీ ప్రవర్తన- 
కట్టు-బొట్టూ-అంగ విన్యాసాల వల్ల ఆకర్షింపబడతాడు. కనుక (స్తీ 
సాధ్యమైనంత వరకు ఫ్యాషన్‌ల పేరుతో విపరీతాలంకారాలు చేయనంత 
వరకు, సమాజంలో స్త్రీపై అత్యాచారాలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. 
పైగా శూర్పణఖ విపరీత అసభ్య (ప్రవర్తనతో వెగటుపుట్టిన శ్రీరాముడు 
సీతకు స్త్రీ ప్రవర్తనా విధానంపై కొన్ని మార్గదర్శక సూత్రాలు అందించాడు 
అనడం సహజంగానే కనిపిస్తుంది. 
అవతారిక :- గత మూడు మంత్రాల్లో శూర్పణఖ వృత్తాంతాన్ని 
వివరించిన వేదమాత, ఖరదూషణ సంహార వృత్తాంతాన్ని 50,51 మంత్రాల్లో 
అందించబోతోంది. 


మం(త్రాలు 50, 51: 
స ఇద్దాసన్తు నీరనం పతిర్హన్‌ షళక్షం త్రశీర్షాణం దనున్యత్‌। అస్య 
త్రితో న్వోజసా వృధానో నిసా నరాహనుయో అగ్రయా హన్‌॥ 
(బుగ్‌: 10-99-6) 


యదచరస్తన్వా వావృధానో బలానీన్ల ప్రబువాణో జనేఘ। 
మాయేత్సా తే యాని యుద్దాన్యాహుర్నాద్య శత్రుం నను 


పురా నివిత్సే॥ (బుగ్‌: 10-54-2) 
తాత్పర్యం :- శూర్పణఖ విరూపతను చూసి రామలక్ష్మణుల వధార్థమై 


వచ్చిన ఖరదూషణ త్రిశిరులను రాముడు చంపేశాడు. దుష్టులను దమించే 
రాముడు సంసారానికి దూషణంగా (విసర్జించ తగినవాడుగా) ఉన్న 
దూషణుడిని, అనేక వికృత స్వరాలు వెలువరించే ఖరుడిని, ఆరు నేత్రాలు 
మూడు తలలు గల త్రిశిరుడిని దునుమాడాడు. వీరినందరిని చంపిన 


66 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


బలంతోనే బొటనవేలి గోటిమొన అ(గ్రభాగసమానుడు వరాహాకారుడు 
అయిన (త్రిశుడు అనే రాక్షసుడిని కూడా సంహరించాడు. 


ఈ రకంగా ఖరదూషణాది రాక్షసులను సంహరించిన రాముడిని 
దేవతలు స్తుతించారు. 'ఓరామా!, మీ అపరిమిత శక్తితో జనస్థానంలోని 
రాక్షసులనందరినీ సంహరించారు. పౌరాణికులు వర్షించిన యుద్దాలన్నీ 
మీ మాయారూపాలే. పూర్వకాలంలోనూ, ఇప్పుడు కూడా మీరు శత్రు 
(దుష్ట్ర సంహారం చేయటం బాగా ఎరుగుదురు” అన్నారు. 


వ్యాఖ్యానం :- శూర్పణఖ, సీత చరిత్రలు కేవలం ఇద్దరు (స్త్రీల చరిత్రలు 
మాత్రమే కాదు. అనాది నుండి (స్తీ స్వాతంత్ర్యం గురించి జరుగు తున్న 
చర్చలలో (ప్రధానంగా రెండు వర్గాలుగా విడిపోయి వాదించు కొనేవారి 
ఆలోచనా ధోరణులకు దర్పణాలు ఈ రెండు పా(త్రలు. 


మైథిలీ పాత్రలో శీలం-సౌజన్యం-పాతివ్రత్యం మొదలైన గుణాలు 
కనిపిస్తాయి. ఇవన్నీ స్రీ దౌర్భాగ్యాలనిపిస్తాయి. అలాగే శూర్చణఖలో విశృం 
ఖలత, పూర్ణస్వాతంత్ర్యం, భోగలాలసత, స్వేచ్చాకామం ఇవన్నీ యథార్థ 
వాదంగా కనిపిస్తుంది. కానీ హిందూశా[స్తాలు రామాయణాది ఇతిహాసాలు 
నారీ మర్యాదను మనకు సాక్షాత్కరింప చేసిన విధానమే వేరు. 


నూపనఖా రావన కైబహినా। 
దుష్ట హృదయ దారున జన అహినా॥ 


శూర్పణఖ రావణుడి చెల్లెలు. దారుణ కాలసర్పం లాంటి 
దుష్టహదయం కలది అంటాడు తులసి. భర్త ఉన్నా, చనిపోయినా కూడా 
ఫలానా వాని భార్య అంటూ పరిచయం చేయాల్సిన వయసులో వున్న 
ఆవిడను లేదా యౌవనవంతుడైన కొడుకును కలిగి ఉన్న ఆవిడను అతని 
తల్లిగా చెప్పటం పోయి రావణాసురుని చెల్లెలు అని పరిచయం చేయటంలో 
విశేషం వుంది. శూర్పణఖ మొదటి నుంచీ కూడా రావణుని రక్షణలోనే 


తెలుగు సేత : మైత్రేయ 67 


ఉంది. అంతేకాక రావణుడు, శూర్పణఖ ఇద్దరూ ఒకే పోలికలో ఉంటారు. 
రావణుడు (స్త్రీవేషం ధరిస్తే అచ్చం శూర్ప్చణఖే అవుతాడు. 


'కుపుత్రో జాయేత క్వచిదపి, కుమాతా న భవతి'-ఈ లోకంలో 
కుపుత్రుడు కనిపిస్తాడు కానీ కుమాత కనిపించదు. అయితే ఈ ఆర్యోక్తి 
రావణ-శూర్చణఖల విషయంలో మాత్రం నిజం కాలేదు. రావణుడు తన 
కామతృప్తి కోసం మొత్తం తన పరివారాన్ని, సంతానాన్ని కూడా బలి చేస్తాడు. 
శూర్పణఖ తన కుమారుణ్ణి చంపిన లక్ష్మణుడినే వరించవచ్చింది. 


భర్త గతించిన (స్త్రీకి సమాజం రెండు మార్గాలు చూపుతుంది. 
గతించిన భర్త స్మరణ నుండి క్రమంగా ఆమె తన మనసును ఆధ్యాత్మికత 
వైపుకు మరల్చుకోవటం, ఆ భర్త తనకిచ్చిన సంతానాన్ని తీర్చిదిద్దటం, 
లేదా సంతానం లేని స్రీ అయితే మరో వివాహం చేసుకోవటం. కాని 
శూర్పణఖ మాత్రం ఈ రెండు మార్గాలు వదిలేసి విచ్చలవిడిగా విహరించ 
టానికే నిర్ణయించుకుంది. దానికి రావణాసురుడు అనుమతి కూడా 
ఇచ్చాడు. 

సముద్రం మధ్యలో ఉన్న లంకానగరం శూర్ప్చణఖకు బందీఖానాగా 
తోచింది. అందుకే రావణుడు ఆమెను దండకారణ్యంలో విహరిస్తూ, 
ఖర దూషణుల రక్షణలో ఉండమన్నాడు. అక్కడా ఆమె రావణుని(అన్న) 
రక్షణలోనే ఉన్నది. లక్ష్మణుడు తన ముక్కు, చెవులను తెగగోయగా, 
శూర్పణఖ వెళ్లి ఖరదూషణులకు చెప్పింది. వారామెను అసలు నువ్వక్కడికి 
ఎందుకు వెళ్ళావ్‌? అనడిగితే ఆమె “పానీ గ్రహణ్‌ కర్నే కేలియే (నీటికోసం; 
పానీ=నీరు)” అని చెప్పింది. నిజానికి ఆమె “పానీ” కోసం కాదు, 
'పాణీగ్రహణ్‌ కోసం వెళ్లిందని కొందరు వ్యాఖ్యాతలు చమత్కరిస్తారు. 
శూర్చణఖదే తప్పయి ఉంటుదన్న విషయం తెలిసినా, ఆమె మీద ఉన్న 
ముద్దు కారణంగా ఖరదూషణ (త్రిశిరులు వెంటనే రామలక్ష్మణుల మీదకు 
యుద్దానికి వెళతారు. 


68 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


రాముడిని (శ్రుతిరక్షకుడంటాయి పురాణేతిహాసాలు. రాక్షసులది 
శ్రుతి(వేదం) లేని జీవితం. అందుకే అది 'వేదన'తో కూడుకున్న జీవితం. 
(శుతి(వేద) పాలకుడైన రాముడితో (శ్రుతి(చెవి) లేని శూర్పణఖను 
ముందుంచుకొని రాక్షసులు యుద్దానికి వచ్చారు. 


నూపనఖా ఆగే కరి లీన్హీ! అనుభరూప (శ్రుతినాసా పీనీ? 


అంటే నియం(త్రణాయుత జీవితం లేనివారు, నియంత్రిత జీవితం 
గడిపే ఆర్యసంప్రదాయంతో యుద్దం చేయటానికి వచ్చారు. 


వాల్మీకి రామాయణంలో మొదట 14 వేల మంది, తర్వాత మరల 
14 వేల మంది రాక్షసులతో ఖరదూషణ(త్రిశిరాదులు రామునితో 
యూద్ధానికి వచ్చారు. తన పైకి వస్తున్న ఆ రాక్షసులను చూసి రాముడు 
తస్మాత్‌ గృహీత్యా వైదేహీం శరపాణి ర్రనుర్రరః 
యా యు (స 
గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదప నంకులామ్‌॥ 


“లక్ష్మణా, ధనుష్పాణివై సీతను తీసుకొని కొండ (క్రిందనున్న 
గుహలోకి వెళ్లు” అన్నాడు. 

వారు వెళ్లిన తర్వాత రాముడు శస్తాస్తాలతో ఆ రాక్షసులను 
వధిస్తాడు. రాముడు ప్రయోగించిన గంధర్వా[స్తం వల్ల రాక్షసులు ఒకరి 
కొకరికి రాముడిలా కనిపించి, పరస్పరం చంపుకుంటారు. (వాల్మీకం- 
గౌడీయ పాఠం). లక్ష్మణుడే ఖరదూషణులను చంపినట్లు బ్రహ్మవైవర్త 
పురాణంలో ఉంది. ఇది కల్పభేదంరీత్యా కావచ్చు. అయితే సై వేద 
మం(త్రంలో మాత్రం రాముడే ఈ రాక్షసులను, త్రితువు అనే రాక్షసుడిని 
కూడా సంహరించినట్టుంది. ఈ కథారచయితకు ఏ రామాయణంలోనూ 
'త్రితుడి వృత్తాంతం కనిపించలేదు. ఎవరికైనా తెలిస్తే ఆవృత్తాంతం 
తెలుపగలరు - రచయిత. 


తెలుగు సేత ః మైత్రేయ 69 


ఇలా రాక్షస సంహారం చేసిన రాముడిని దేవతలు స్తుతిస్తూ, 
యుద్దాలన్నీ రాముడి మాయగా పేర్కొంటారు. 

ఆర్ష సంస్కృతికి విఘ్నకారులై ఇతరులకు హానిచేస్తూ ఇచ్చా 
విహారంతో సామాజిక నియమాలను భంగపరిచే రాక్షసులను ఎవరెవరిని 
ఏయే సాధనాలతో, ఏ ఏ మార్గాలతో సంహరించి ఆర్యధర్మాన్ని ఎలా 
రక్షించాలో రాముడెరిగిన వాడని పై వేదమం(త్రం ద్వారా దేవతలు 
స్తుతించారు. 


అవతారిక:- 50, 51 మంత్రాల్లో దండకారణ్యాన్ని రాముడు 
ధర్మారణ్యంగా మార్చిన వృత్తాంతాన్ని వివరించి వేదమాత 52, 53 
మంత్రాల్లో శూర్చణఖ (ప్రతీకారం నెరవేర్చడానికి కదిలి వచ్చిన రావణుని 
వృత్తాంతాన్ని, మారీచవధను అందించబోతోంది. 


నుంత్రాలు 52, 53 : 
స్త్రియం దృష్టాయ కితవం తతాపా2న్యేషాం జాయాం 
సుకృతం చ యోనిమ్‌। పూర్వాహ్లే అశ్వాన్యుయుజే హి 
బభూన్సో అగ్నేరన్తే వృషలః పపాద॥ (బగ్‌: 10-34-11) 
ఇన్ట తుభ్యమిదద్రివో2నుత్తం వజిన్‌ వీర్యమ్‌; యద్ద త్యం 
మాయినం నృుగం తముత్వం నూయయానధీరర్భన్నను 
స్వరాజ్యమ్‌ ॥ (బుగ్‌: 1-80-7) 


తాత్సర్యము:- జరిగిన వృత్తాంతమంతా శూర్పణఖ ద్వారా విని, 
ముక్కు, చెవులు తెగిన దానిని చూసి రావణుడు, సీతను - అగ్నిహోత్రాన్ని 
- ఇక్షాకు వంశాన్ని దుఃఖంలో ముంచే కార్యం చేయ నిశ్చయించాడు. 
ముందుగానే గుజ్టాలు పూన్చిన రథాన్ని ఎక్కి, ధర్మద్రోహి రావణుడు 
మారీచుడితోబాటుగా రాముడి అగ్నిశాల వద్దకు వచ్చాడు. 


70 వేదమం(త్ర రామాయణం-ద్వొతీయ భాగము 
6 స 


మారీచుడిని సంహరించిన రాముడిని స్తుతిస్తూ, “రామా! అన్ని 
వ్యాఖ్యలకూ అతీతమైనది నీ పరా(క్రమం; నీవు శివధనుస్సును విరిచిన 
వాడవు. హే వ(జ్రన్‌! మానవరూపాన్ని ధరించి మాయ జింక రూపాన్ని 
ధరించిన మారీచుడిని సంహరించడం మీ వంశ పరంపరకు అనుకూలంగా 
ఉంది” అన్నారు. 

వ్యాఖ్యానము:- కొన్ని వేల మంది రాక్షసబంధువులు తన 
కండ్ల ముందు తన కారణంగా మరణించినా శూర్చుణఖకు పశ్చాత్తాపం 
గానీ దుఃఖం గాని కలగలేదు. స్వార్థము, వ్యక్తి గత తృష్టా తృప్తికి మాత్రమే 
ప్రాధాన్యతను ఇచ్చేవారికి స్వకుటుంబీకుల మీద కూడా (పేమ, ఆప్యాయత 
లుండవు. రావణ శూర్పణఖ లిరువురు ఈ కోవకు చెందినవారే. ముక్కూ 
చెవులు పోగొట్టుకొని, ఇటు దండకారణ్యంలోని రాక్షస సమూహాలనన్నింటినీ 
రామబాణాగ్నిలో శలభాలుగా దహింపచేసి, తానెలా రావణుడికి ముఖం 
చూపించాలి అనే ఆలోచన లేశమా(త్రమైనా లేని శూర్పణఖ, (క్రోధాగ్నిలో 
దహింపబడుతూ లంకానగరాన్ని చేరింది. 


“ఒళ్ళూ ఇల్లూ రాజ్యం, కోశం అన్నీ మరచి తాగి పడుకుంటున్నావా? 
నీ నెత్తి మీద ఉన్న ప్రమాదం నీకు తెలిసిరావడం లేదా? రాజనీతి లేకుండా 
రాజ్యం, ధనం లేకుండా ధర్మం, హరునికి సమర్పించని సత్కర్మ ... శత్రువు, 
నిప్పురవ్వ, పాము, ఎంత చిన్నగా ఉన్నాసరే ఉపేక్షిస్తే సర్వనాశనం 
అవుతుందనే విషయం నీకెవరూ చెప్పలేదా? అని పెద్దగా ఉపదేశం చేస్తూ, 
రోదనం చేస్తూ శూర్పణఖ రావణాసురుడి నిండు సభలో కుప్పకూలింది. 

శూర్పణఖ, రావణులు ఇద్దరూ గొప్పపండితులే. వారెరుగని శాస్తం 
లేదు. వారుపదేశింప పూనుకున్నప్పుడు బృహస్పతి కూడా వారికి సాటిరాడు. 
కాని వారి ఆచరణ మాత్రం చెప్పే విషయానికి అనుగుణంగా ఉండదు. 
తనకు ప్రతిరూపం లాంటిది కనుకనే రావణుడు కూడా శూర్పణఖ 
దూషణను, ఉపదేశాన్ని నిండు సభలో అంతసేపు ఓపికగా విన్నాడు. అదే 
మరొకరైతే వెంటనే తల తీయమనేవాడు. 


తెలుగు సేత : మైత్రేయ 71 


రావణుడు మెల్లగా “అసలు జరిగిందేమిటి? విషయాన్ని దాస్తా 
వెందుకు? నీ ముక్కు చెవులు కోసింది ఎవరు? అయినా అటువంటి 
'ప్రమాదమేదైనా వస్తే చూసుకోవడానికి దండకారణ్యంలో ఖరదూషణులు 
లేరా? అన్నాడు. 


అప్పుడు మెల్లగా జరిగిన విషయాన్ని చెప్పింది శూర్చణఖ. దశరథ 
మహారాజు కుమారులైన రామలక్ష్మణులు దండకారణ్యంలో నివసించడం, 
పంచవటికి వెళ్లిన తన ముక్కు చెవులను చిన్న కుమారుడైన లక్ష్మణుడు 
కోసివేయడం, తానీ విషయం ఖరదూషణ (త్రిశిరులకు చెప్పగా వారంతా 
యుద్దానికి వెళ్లి 14 వేల సైన్యంతో సహా రాముడి చేతిలో చనిపోవడం 
అన్నీ చెప్పింది. శూర్చణఖకు తన అన్న రావణాసురుడి బలహీనతలు 
తెలుసు. స్వార్థపరుడైనవాడు తన కొరకు ఏమిచేయడని తెలుసు. తాను 
దండకారణ్యంలో నియోగించిన రాక్షసులు చంపబడ్డారని, సీత అత్యంత 
సౌందర్యవతని చెప్పడం ద్వారా వాడిలో (ప్రతీకారాగ్నిని, కామాన్ని రెచ్చ 
గొట్టింది. కానీ అది ఆశించినట్లు రావణుడిలో ప్రతీకారం కామం కాక 
విచిత్రంగా మరోభావం లేచింది. అదేమిటంటే..... 


ఖరదూషణులు నాలాగే (బ్రహ్మ గురించి తపస్సు చేసి అనేక వరాలు 
పొందినవారు కదా! వారు బలశౌర్యాలలో నాతో సమానులు. వారెవరూ 
మామూలు వ్యక్తుల చేతిలో చనిపోరే! సాక్షాత్తు భగవంతుడైతేనే వారిని 
సంహరించగలడు. అయితే ఆ పరమాత్మే రామ రూపంలో ఈ భూమి 
మీద అవతరించాడా? ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం రెండు మూడు 
మాటలలో శూర్చణఖను ఓదార్చి, దీర్చాలోచనానిమగ్నుడైన రావణుడు సభ 
చాలించి ఏకాంత మందిరంలోకి వెళ్లిపోయాడు. 


కొందరు టీకాకారులు పై మాటలను ఉదాహరిస్తూ, రావణుడు, 


రాముణ్ణి భగవంతుడని గురుపట్టి భక్తుడై కూడా, తమోగుణ శరీరంతో 
సాధన కాదని ఎంచి వైరభక్తికి దిగాడని, అతని శత్రుత్వం వెనుక భక్తి దాగి 


72 వేదమం[త రామాయణం-దొతీయ భాగము 
ఈ స్వే 


ఉన్నదని అంటారు. కానీ జగజ్జననీ సీతను అశోక వాటికలో నిలిపి ఆవిడ 
ముందు శృంగారాన్ని ఒలకబోసేవాడు భక్తుడెలా అవుతాడు? 


ఏది ఏమైనా రావణుడికి తన ఏకాంత మందిరంలో ఇక ఆ రాత్రి 
నిద్రలేదు. ముందు అన్నదమ్ములిద్దరినీ జయించి సీతను తీసుకురావాలను 
కున్నాడు. ప్రతీకారక్రోధం - కామం రెండూ ఆ ఆలోచనలో సమాహితమై 
ఉన్నాయి. కానీ క్రమంగా (క్రోధం అంతరించగా కేవలం కామం మాత్రమే 
మిగిలిపోయింది చివరికి. అది సీతాపహరణ సంకల్పంగా రూపుదాల్చింది. 
అప్పుడు వాడికి మారీచుడు గుర్తుకువచ్చాడు. 


మహాభారత రామోపాఖ్యానంలో రావణుడు రథం ఎక్కివచ్చినట్టుగా 
కనిపించదు. కానీ వాల్మీకి రామాయణంలో, అంకేనాదాయ వైదేహీం 
రథమారోహయ త్తథా - అంటూ రథం ఉల్లేఖనం ఉంది. పై వేదమంత్రంలో 
కూడా ముందు గుజ్టాలు పూన్చబడిన రథం ఎక్కి రావణుడు వచ్చినట్లుగా 
ఉంది. వాల్మీకాన్ని అనుసరించి, సీతాపహరణ సంకల్పంతో తన వద్దకు 
వచ్చిన రావణుడికి మారీచుడు రామపరా(క్రమాన్ని వివరించి 'కౌమారావస్థలో 
ఉండగానే మొండి బాణంతో సిద్దాశ్రమం నుండి పంచవటి వరకు వంద 
యోజనాల దూరం నన్ను కొట్టివేసిన రాముడు ఇప్పుడు సర్వశ(స్త 
అగస్తకోవిదుడై నిండు యవ్వనంలో శక్తి సంపన్నుడై ఉండగా అతడిని నీవు 
ఎదుర్కొనగలవా?' అంటూ వెనక్కు పంపించాడు. కానీ రావణుడు మళ్లీ 
తిరిగి వచ్చాడు. తపస్వి జీవితం గడుపుతున్న తనను ఈ కుతం(త్రంలోకి 
లాగవద్దని ఎంత చెప్పినా వినక రావణుడు మారీచుడిని వధిస్తానని భయ 
పెడతాడు. చివరికి తనను చంపిన చేతులతోనే రాముడు అతన్ని, అతని 
వంశాన్ని కూడా సంహరిస్తాడని హెచ్చరిస్తూ - అనేన కృతకృత్యో2స్మి మయో 
చాప్యరిణాహతః - నేను రాముడి చేతిలో మరణించి కృతకృత్యుడనై ముక్తి 
పొందుతాను, ఈ దుర్మార్లడి చేతిలో చావడం కన్నా అదే ఉత్తమ మరణం 
అని భావించి, వాడి కుతంత్రంలో పాలుపంచుకోడానికి సంసిద్దుడై మాయా 


తెలుగు సేత ః మైత్రేయ 73 


జింక రూపం ధరించి సీతాపహరణ ద్వారా సీతను, రాముడు నిత్యం 
అర్చించే అగ్నిహోత్రాన్ని, ఇక్షాకు వంశాన్ని దుఃఖంలో ముంచ దలచిన 
సంకల్పం గల రావణుడి వెంట రాముని ఆశ్రమంలోని అగ్నిశాల వద్దకు 
వచ్చాడు. 


ఏ క్షణంలోనూ భంగం కాని రామచరణ టప్రీతిగల మారీచుడు, ఇక 
తన చావు తప్పదని హృదయంలో (గ్రహించినవాడై రావణుడి వెంట 
బయలుదేరాడు. 


అనబియ జాని దసానన్‌ నంగా 
చలా రామపద (పేమ అభంగా॥ 


అంటూ తులసీదాసు మారీచుడి విచిత్రప్రేమను మన హృదయం 
లో హత్తుకునేటట్లు చెబుతాడు. 


మొత్తం విశ్వ ఇతిహాసంలోనే మారీచుడి (ప్రేమకథ లాంటిది మరొకటి 
కనిపించదు. తన పియతముడి (రాముడి) ముందు తన (ప్రేమను 
ప్రకటించే అవకాశం అతనికి ఏనాడూ రాలేదు. చివరికి అతని చేతిలోనే 
(ప్రాణాలు విడిచాడు. రాముడి బాణాలతో తన శరీరం భంగమైంది; కానీ 
(పేమభంగం కాలేదు. అప్రతిహతమైన రామబాణం కూడా భేదించలేని 
పేమ అతడిది. ఈ తాటకీ తనయుడు రాముడి ములికిలేని బాణం 
దెబ్బతో ద్వేషం వైరం నుండి ప్రక్షాళించబడి (ప్రేమపూర్ణ్ణుడైనాడు. గోదావరి 
తటాన వచ్చిపడిన ఇతనికి సర్వత్రా రామదర్శనం కావడం మొదలు బెట్టింది. 

సమస్త చింతనల ఘనీభూతరూపం మారీచుడు. అన్నిదోషాలు 
చింతన నుండే ప్రారంభమౌతాయి. 'ధ్యాయతో విషయాన్‌ పుంసః.......' 
విషయ చింతనల వల్లే కామన ఉత్పన్నమౌతుంది. చివరికది బుద్దినాశనం, 
తత్పశ్చాత్‌ (ఆ తర్వాత) సర్వనాశనానికి దారితీస్తుంది. మారీచుడు చింతన 
కళలో నిపుణుడు. అందుకే ఇచ్చారూపాన్ని ధరించగలిగేవాడు. అందుకే 
రావణుడు కూడా వాణ్ణి ఆశ్రయించవలసి వచ్చింది. విశ్వామిత్ర యజ్ఞరక్షణ 


74 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


కార్యంలో రాముడు దురాశ, దుఃఖం (తాటక, సుబాహు) రెంటినీ అంతం 
చేశాడు. (సుబాహు=(ప్రపంచాన్నంతా ఆవరించేంత విశాలమైన బాహువులు; 
దుఃఖం అటువంటిది) అయితే వీటితో పాటు చింతనను (మారీచుళ్ణి) 
అంతం చేయలేదు. ఎందుకంటే విషయచింతనవల్ల మనిషి పతనమైతే, 
భగవత్‌ చింతనవల్ల (ప్రేమ పెరిగి ఉత్తానుడౌతాడు. కనుక రాముడు చింతన 
రూప మారీచుడి మార్గాన్ని మాత్రం మార్చి విడిచిపెట్టాడు. ఇక అతడికి 
సర్వత్రా రామదర్శనం అవడం మొదలుబెట్టింది. 

చిన్నపిల్లవాడికి ఏదైనా తినిపిద్దామని చూసినప్పుడు, వాడు నోరు 
తెరవడానికి మొరాయిస్తాడు. కాని ఒకసారి బలవంతంగానైనా దాన్ని వాడికి 
తినిపిస్తే రుచిమరిగి నిరంతరం అదే కావాలంటాడు వాడు. అదే స్థితికి 
వచ్చాడు మారీచుడు. అయితే తల్లి ముద్దుల్లోనే కాకుండా, తల్లి కొట్టే 
దెబ్బల్లో కూడా (పేమ ఉంటుంది. కొందరు పిల్లలు మాత్రమే దాన్నర్థం 
చేసుకోగలరు. అలా దూరంగా నెట్టివేయబడిన మారీచుడు, హృదయ 
గతంగా పరమాత్మకు దగ్గరైనాడు. పరమాత్మతో తన కలయిక అనే 
ఇచ్చాపూర్తికి సాధనగా సర్వసమర్పణను ఎన్నుకొన్నాడు. 

“గుణరహితం కానునారహితం ప్రతిక్షణం నర్హమానమువిచ్చిన్నం 
సూక్ష్మతర నునుభవరూపం” - ఈ (ప్రేమ గుణరహితమైనది, కామనా 
రహితమైనది, ప్రతిక్షణం వృద్దిపొందేది, సూక్ష్మాతి సూక్ష్యమైనదయినప్పటీకీ 
అనుభవానికి అందేది అని దేవర్షి నారదుడు వ్యాఖ్యానిస్తాడు. 

1. గుణరపొతం: ఈ లక్షణం మారీచునిలో సాక్షాత్కరించింది. 
విశ్వామిత్రుని యాగంలో ధనుర్జారియై అతడికి దర్శనమిచ్చిన 
రాముడిలో కోమలతా క్షమాది గుణాలున్నాయని భావించలేదు. స్వామి 
కోధసంహారాది (క్రియాకలాపాలు అతడిని విచలితుడిని చేయలేదు. 
ఆ దోషగుణాలను కూడా (ప్రేమించాడు కనుక అతడికి గుణరాహిత్యం 
వచ్చింది. 


తెలుగు సేత ః మైత్రేయ 75 


2. కానునారహితం: రాముడి నుండి అతడు భోగం కాని, ముక్తి గాని 
కోరలేదు. కనుక అతడి (ప్రేమ కామనారహితమైంది. 


3. ప్రతిక్షణం నర్హనూనం: ఇక రావణాసురుడి ప్రోద్బలంతో మాయాలేడి 
గా మారి స్వామి ఆశ్రమం వైపుకు వెళుతుంటే అతని ఆలోచనలన్నీ 
ప్రీతితో మరుక్షణం ఇలా వృద్ధి చెందాయి...... 


“ఆహా! ఈ రోజు మళ్లీ పరమాత్మను దర్శించగలుగుతాను కదా! 
నా పియతముడి దర్శనంతో నా నేత్రాలు ఇన్నాళ్లకు శీతలం కానున్నవి 
కదా! లక్ష్మణ సీతా సమేతుడైన శ్రీరాముడి శ్రీచరణాలు ఇక నా 
హృదయంలో శాశ్వతంగా ఉండిపోతాయి కదా! నిర్వాణదాయకమైన ఆ 
పరమాత్మ (క్రోధాగ్న్షిలో నా ప్రేమ ఈ రోజు వన్నెకెక్కుతుంది కదా! 
శ్రీరాముడి భుజాలు అనే తీర్థంలో మునిగి నేను శాశ్వతశాంతిని 
పొందుతాను కదా! విల్లు మీద బాణం ఎక్కుపెట్టి నా వెంట పరుగెత్తుకు 
వచ్చే నా స్వామిని నేను మరల మరల వెనక్కు తిరిగి చూస్తూ పరుగెత్తుతాను 
కదా! ఆహా( ఈరోజు నా కన్నా ధన్యులెవరు?' అంటూ ఇలా నిరంతరం 
తన (ప్రేమను పెంచుకున్నాడు. 

4. అవిచ్చిన్లుం: రాముడి బాణాలు అతడి ప్రేమను మాత్రం విచ్చిన్నం 
చేయలేకపోయాయి. 


ప్రాణం విడిచే సమయంలో తన నిజరూపాన్ని ప్రకటించాడు (కపటం 
విడిచాడు). ఎంతో (ప్రేమతో రాముణ్ణి చూస్తూ ఆయన నామాన్ని 
స్మరిస్తూ ప్రాణాలు విడిచాడు. 


(ప్రాణ తజతి (ప్రగటేసి నిజదేహా 
నుమిరెని రాము నమేత ననేహ 


5. నూక్ష్మతరం: మారీచుడి భక్తి ఎంత సూక్ష్మతరం అంటే, అతడి 
బాహ్యచేష్టల ద్వారా ఎవరూ అతడిని భక్తుడుగా గుర్తించలేదు. 


76 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


6. అనుభనరూసం: మారీచుడి (ప్రేమ ఒక్క పరమాత్మకు తప్ప ఎవరికీ 
అనుభవానికి రాలేదు. దాన్ని (గ్రహించిన పరమాత్మ మునులకు కూడా 
దుర్లభమైన గతిని అతనికి ఇచ్చాడు. 


లౌకిక దృష్టిలో మారీచుడు తన రాజు రావణుడి ఆజ్ఞ పాలించి 
అతడి కొరకు ప్రాణాలు అర్పించిన సమర్పణ భావంగల సేవకుడు. కానీ 
మానసరామయణం, అతడు ప్రాణాన్ని విడవడానికి సిద్దపడ్డ కారణాన్ని 
చాలా విచిత్రంగా వర్ణిస్తుంది. రావణుడి మొండితనాన్ని (గ్రహించిన 
మారీచుడు ఇలా ఆలోచించాడు. 


చేత ఆయుధం ధరించిన వాడితో (శస్త్రీ, మర్మమెరిగిన వాడితో 
(బ్లాక్‌ మెయిలర్‌), యజమానితో (ప్రభు), మూర్చుడితో (శఠ), ధనవంతుడితో 
(ధని), వైద్యుడితో, వందిమాగదులతో, కవితో, దుర్మార్గుడితో వైరం 
పెట్టుకోకూడదు. ఇందులో చాలా గుణాలు రావణుడిలో ఉన్నాయి. ఎంతో 
వివరించిన తర్వాత కూడా వాడు సీతాపహరణ సంకల్పం నుండి వెనక్కు 
వెళ్లడం లేదంటే ఇందులో సర్వాంతర్యామి రాముడి సంకల్పం కూడా తప్పక 
ఉండే ఉంటుంది. మరి ఎందుకని నేను ఆయన 'లలితనరలీల'లో 
పాలుపంచుకోకూడదు? అంటూ మారీచుడు ముందుకు సాగాడు. 


ఇలా మారీచుడిని వధించిన రాముడిని - మీ వంశ పరంపరకు 
అనుగుణంగా మీరీకార్యం చేశారంటూ ఒక బుషి స్తుతించినట్టుంది పై 
వేదమం[త్రంలో, రఘువంశ పరంపరలో దుష్టసంహరణే కాక, ప్రియజన 
- ఆర్తజన రక్షణ కూడా ఉంది కనుక మారీచవధను ఆర్తజన రక్షణగా 
తీసుకోవచ్చు. 
అవతారిక:- 52, 53 మంత్రాలలో మారీచవధ వరకు వివరించిన 
వేదమాత 54, 55, 56 మంత్రాలలో సీతాపహరణ కథను మన ముందు 
ఉంచబోతున్నది. 


తెలుగు సేత : మైత్రేయ 77 


మంత్రాలు 54, 55, 56 : 
యో నః సేనానీర్మహతో గణస్య రాజా వ్రాతస్య ప్రథమో 
బభూవ। తస్మై కృణోమి న ధనా రుణధ్మి దశాహం ప్రాచి 
స్తదృతం వదామి॥ (బుగ్‌: 10-34-12) 


అసన్నిరువాచ:- 
ఇనో రాజన్నరతిః సమిద్గో రౌద్రో దక్షాయ సుషుమాజ్‌ అదర్శి। 
చికిద్విభాతి భాసా బృహతా2సిక్నీమేతి రుశతీమపాజన్‌॥ 
(బుగ్‌: 10-3-1) 


కృష్ణాం యదేనీమభి వర్ససా భూజ్జనయన్‌ యోషాం బృహతః 

సితుర్దామ్‌। ఊర్హ్యం భానుం సూర్యస్య స్తభాయన్టినో 

వసుభి రరతి ర్విభాతి॥ (బుగ్‌: 10-3-2) 
తాత్పర్యము:- రామలక్ష్మణులు దూరంగా వెళ్లడము, వారి అనుగామి 
అయిన సీత ఒంటరిగా ఉండటం చూచి, రావణుడు ఆమె వద్దకు వచ్చాడు. 
తన వైపు వస్తున్న రావణుణ్ణి చూసి సీత, “ఓరి రాక్షస సేనా నాయకా, 
రాక్షస రాజా! శీఘ్రమే నిన్ను నేను నాశనం చేస్తాను. నాకు నీ ధనం మీద 
ఆశలేదు. దశదిశలను సాక్షిగా భావించి నేనీ ప్రతిజ్ఞ చేస్తున్నాను" అన్నది. 


ఈ విధంగా నిర(స్తుడైన రావణుడు సీతాపహరణానికి ఉద్యుక్తు 
డవడం చూసి, అగ్ని మనసులోనే రాముడిని స్మరిస్తూ ఇలా అన్నాడు. 'ఓ 
రాజా, బలశాలి, కామసుఖాన్నిపొందలేనివాడు, కామాగ్ని బాగా ప్రజ్వలించిన 
వాడు, భయంకరుడు, సాహసంతో సమర్దుడిగా కనిపిస్తున్నవాడు, మీ శక్తిని 
ఎరిగి కూడా విపరీతకార్యం చేసేవాడు అయిన ఈ రావణుడు 
కాళరాత్రిలాగా ఈ సీతను ఎత్తుకుపోతున్నాడు”. 


కాళరాత్రిలాగా వివర్లమై ఉన్న సీతను బలపూర్వకంగా ఎత్తుకు 


78 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


పోబోతుంటే, సీత తన వాస్తవిక రూపాన్ని తిరోహితం చేసి, తన స్థానంలో 
ఛాయాసీతకు జన్మనిచ్చింది. ఆవిడ వాస్తవిక రూపాన్ని అగ్ని దాచి పెట్టాడు. 
దేవతలు ఆపేంతలోనే రావణుడు ఈ ఛాయాసీతను తీసుకొని ఆకాశ 
మార్గాన ఎగరసాగాడు. 


వ్యాఖ్యానము:- వాల్మీకి, ఆధ్యాత్మ రామాయణాల ననుసరించి, చనిపో 
బోయే ముందు మారీచుడు రాముడి కంఠాన్ని అనుకరిస్తూ పిలిచిన 
పిలుపుకు సీత భయపడి తనకు రక్షణగా ఉన్న లక్ష్మణుణ్ణి చూస్తూ, కోపంతో 
ఆవిడ అనేక దుర్భాషలాడుతుంది. అందులో ముఖ్యంగా - 'నా మీద 
కోరికతో నీవు మా వెంట అరణ్యానికి వచ్చావు. అందుకే ఆపదలో ఉన్న 
మీ అన్న సహాయానికి వెళ్లటం లేదు. నేను ప్రాణాలైనా తీసుకుంటాను 
గాని, నీకు మాత్రం లభించను' అను కటువుగా మాట్లాడుతుంది. 


తులనీ రామాయణంలో కూడా :- 


ఎప్పుడైతే సీత మర్మవచనాలు పలికిందో, హరి ప్రేరితమై లక్ష్మణుడి 
మనసు డోలాయమానమైంది. 


మరమ వచన జబ నీతా బోలా! 
వారి (ప్రేరిత లభిమన్‌ మనడోలా॥ 


సీతమ్మ ఏ మర్మవచనాలు పలికిందో ఇక్కడ చెప్పడు, కానీ ఒకవేళ 
అన్యరామాయణాల్లో ఉన్నట్టు అనరాని మాటలు ఆవిడ అన్నా వాటి 
ఫలితాన్ని పశ్చాత్తాప రూపంలో సుదీర్భకాలం వరకు లంకలో ఏకాంత చెజలో 
అనుభవించింది. చివరికి యుద్దానంతరం వేలమంది కపివీరుల ముందు 
శ్రీరాముడు పలికే కటువైన వాక్యాలను తలవంచుకొని విని సహించింది. 
వాటినన్నిటినీ లక్ష్మణుడి విషయంలో తాను చేసిన పాపం ఫలితంగానే 
ఆవిడ స్వీకరించింది. తల్లిదండ్రులను భార్యను కూడా విడిచి సీతారాములే 
తన సర్వస్వం అనుకుంటూ సేవాభావంతో వచ్చిన పసి హృదయాన్ని 


తెలుగు సేత ః మైత్రేయ 79 


గాయపరిచానే అని సీతమ్మ తల్లడిల్లింది. సీతాన్వేషణలో వచ్చిన 
హనుమంతుడి ద్వారా కూడా తన క్షమాయాచనను లక్ష్మణుడి వద్దకు 
పంపింది. 


రామలీల ముందుకు సాగాలంటే సీతాపహరణం అత్యవసరం, కానీ 
సేవాపరాయణుడైన లక్ష్మణుడు అలా రామాజ్ఞచేత నిలబడి పిడుగులు 
పడినా కదిలేలా లేడు. అప్పుడిక ఆయనను దూరంగా పంపడం ఎలా? 
అందుకే అనేక రామాయణాల్లో 'నీవు వెళ్ళకపోతే నేను ఇప్పుడే ప్రాణత్యాగం 
చేస్తాను జా(గ్రత్త' అని హెచ్చరించడం కనిపిస్తుంది. 


ఆధ్యాత్మిక అర్థంలో - స్వర్ల్గమృగం పైన సీతకు కోరిక కలగడం, 
రాముణ్ణి వెల్లి దాన్ని పట్టి తెమ్మనడం, సాధ్యాన్ని సాధన వెంటపంపడమే. 
మారీచుడి కంఠాన్ని, రాముడి స్వరంగా భావించడం రెండవ (భ్రాంతి. 
సర్వశక్తిమంతుడైన ఈశ్వరుడు సంకటస్థితిలో ఉన్నాడని భావించడం 
ఆయన శక్తిపై అవిశ్వాసపడినట్లవుతుంది. జీవుడు ఈశ్వరుడి నుండి 
దూరమైనా కనీసం సత్సురుషులను (సత్సాంగత్యం) విడవకూడదు. కానీ 
సత్సురుషుడి శీలాన్నే శంకించడం పూర్తి బుద్దివ్యామోహాన్నే సూచిస్తుంది. 
నిజమైన మహాత్ముడి పైన అవిశ్వాసం యొక్క ఫలితం వెంటనే కనిపిస్తుంది. 
ఫలరూపకంగా మాయాసాధువు రంగంలోకి (ప్రవేశించాడు. ఈ మాయా 
సాధువు మోహితురాలి విశ్వాసాన్ని సులభంగా జయించి, సాధువు 
(లక్ష్మణుడు) గీసిన గీతను దాటేలా చేశాడు. చివరికి సీత మాయామోహ 
నగరంలో బందీ అవక తప్పలేదు. 


ఈ సంఘటనలో వ్యాఖ్యాతలు లక్ష్మణుడి లోపాన్ని కూడా ఎత్తి 
చూపుతారు. ఒకప్పుడు ఆయన చిత్రకూటం వైపుకు వస్తున్న భరతుడి 
సైన్యాన్ని చూసి, భరతుడు రామ సంహార్థమై వస్తున్నాడని భావించి, భరతుడి 
విషయంలో అనేక దుర్భాషలాడతాడు. మాయ ఎంత (ప్రబలమైనదో 
ఆయనకు ఆ సంఘటన బాగా నేర్పింది. కానీ ఈ రోజు మాయకులోనై 


80 వేదమం(త రామాయణం-దొతీయ భాగము 
ఈ స్వే 


భయకంపితురాలవుతున్న సీత తనను వెళ్ళమనగానే పెద్దగా నవ్వడం 
తప్పు. ఆ నవ్వులో రాముడి సర్వశక్తిమత్వం పైన ఆయనకున్న అచంచల 
విశ్వాసాన్నే ప్రకటించి ఉండవచ్చుగాక! కాని మాయామోహ వశురాలైన 
సీతకు దాని అర్థం మరోలా భాసించి ఉండవచ్చు కదా! అప్పుడు లక్ష్మణుడు 
కూడా భారీగానే మూల్యం చెల్లించవలసి వచ్చింది. చాలాకాలం వరకు 
ఆయన ముఖం నుండి నవ్వు కూడా మాయమైంది. దాదాపు ఒక సంవత్సర 
కాలం దుఃఖంలో మునిగి ఉన్న శ్రీరాముని ముఖాన్ని వీక్షిస్తూ దుఃఖపడవలసి 
వచ్చింది. 


సై వేదమంత్రాన్ని అనుసరించి, తనను సమీపించిన రావణుడిని 
సీత వెంటనే గుర్తించి, వాడి ధనం గానీ, కీర్తి గానీ, అందం గానీ, తనను 
ఆకర్షించవనీ, తన (క్రోధం చేత వెంటనే అతడిని తాను నాశనం కూడా 
చేయగలనని అన్నది. 


తులసీ రామాయణాన్ని అనుసరించి ఈ మాట వినగానే రావణుడు 
కోపగించాడు. వెంటనే మనసులో ఆవిడకు నమస్కరించాడు. కోపంతో 
పాటు రావణుడికి ఆ పతివ్రత నిజంగానే తన శాపాన్షితో ఎక్కడ దగ్ధం 
చేస్తుందో అనే భయం కూడా కలిగింది. అందుకే మనసులో నమస్క 
రించాడు. 

నునత వచన దనసేన రిసానా। 

మన మహు చరన బంది నుఖమానా॥ 


సీతాపహరణానికి ఉద్యుక్తుడౌతున్న రావణుడిని చూసి, నిరంతరం 
తనను సేవించే రాముడికి ఈ విషయం తెలియజెప్పడం కోసం అగ్ని 
సూక్ష్మరూపధారియె దూరంగా అరణ్యంలో మారీచుడిని సంహరించి వస్తున్న 
రాముడి మనసులోకి ప్రవేశించి హెచ్చరించడం కూడా పై వేద మం(త్రంలో 
కనిపిస్తుంది. నిత్యాగ్షిహోత్రులను వారి ధర్మం ఎలా నడిపిస్తుందో మనకీ 
మంత్రం తెలియజేస్తుంది. 


తెలుగు సేత ః మైత్రేయ 81 


భృగు, నారదుల శాపాల కారణంగా సీతాపహరణం జరిగిందని 
అనేక పురాణాల్లో కనిపిస్తుంది. 'ధిక్‌ త్వ మద్య వినశ్యన్తి యన్మామేవం 
విశంకనౌ' 'శత్ఫుహస్తం గమిష్యసి” నన్ను శంకించే నీకు ధిక్కారమగు గాక! 
నీవు వినాశనాన్ని పొందుతావు. నీవు శత్రువుల చేత పడతావు అంటూ 
లక్ష్మణుడు ఇచ్చిన శాపం కూడా సీతాపహరణ కారణమయిందంటారు 
కొందరు. కానీ, 'స్వస్తి తే2స్తు - నీకు స్వస్తి అగుగాక! 


ఓ విశాలాక్షీ వనదేవతలంతా నిన్ను రక్షింతురు గాక! నాకు అనేక 
అపశకునాలు కనిపిస్తున్నాయి. మళ్లీ నిన్ను రాముడితో పాటు దర్శించ 
గలనా? నీకు శుభమగు గాక! 


రక్షన్తు త్వాం విశాలాక్షీ సమగ్ర వన దేవతాః! 
అపి త్యాం నహ రామేణ పశ్చేయం పునరాగతః॥ 
అని శుభకారం చేసిన లక్ష్మణుడు ఎలా శపించగలడు? 


కృత్తివాస రామాయణాన్ని అనుసరించి తాను కళ్యాణ సమయంలో 
చంద్రుడు ఉన్మత్తుడై నృత్యం చేయగా, అంతా స్థాణువులై చూస్తూ 
ఉండిపోయి ముహూర్తం దాటిపోవడం గుర్తించరు. చక్కని ముహూర్తానికి 
వివాహం కాని కారణంగా, సీతాపహరణ జరిగిందని తెలుస్తుంది. 


పై వేదమంత్రంలో తనను చెరబట్ట వస్తున్న రావణుడిని చూసి 
సీత తన నిజరూపాన్ని అగ్నిలో దాచి, ఛాయా సీతను తన స్థానంలో 
నిలపడం కనిపిస్తుంది. ఈ ఛాయాసీత వృత్తాంతం అనేక రామాయణాలలో 
కనిపిస్తుంది. 

నేను రాక్షసులను సంహరించే వరకు నువ్వు అగ్నిలో నివసించు - 
అని రాముడుచెప్పగానే ఆయనకు నమస్కరించి సీత అగ్నిలో (ప్రవేశించింది. 


జబహి రామ సబ కహా బభానీ; 
ప్రభు పద ధర హియ అనల సమానీ॥ 


82 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 

“త్వాం అగ్నివర్ణాం తపస్సాజ్వలంతీం' తపస్సుచేత అగ్నివర్షంలో 
ప్రజ్వలించేది - అని, *చిదగ్నికుండ సంభూత' చైతన్యమనే అగ్నికుండం 
నుంచి ఉద్భవించిందని అమ్మవారిని స్తుతిస్తారు. కనుక సీత అగ్నిలో తన 
నిజరూపాన్ని దాచడం సహజమే. పైగా పంచభూతాలలో రూపతన్మాత్ర 
అగ్నికి సంబంధించినదే. ఆకాశ తన్మాత్ర అయిన శబ్దం గానీ, వాయు 
తన్మాత్ర అయిన స్పర్శ గానీ మనకు కనిపించదు. అగ్నితత్వం మరియు 
అంతకన్నా స్థూలమైన జల, భూ తత్తాలే రూపం కలిగి ఉంటాయి. 


సీత ఆదిపరాశక్తి; శక్తి సర్వవ్యాపకమైనది అంటే పంచభూతాలలోనూ 
నిండి ఉంది. కానీ ఏ భూతం నుండి శక్తి ప్రకటమౌతుందో ఆ తత్వం 
యొక్క గుణాలు ఆ శక్తిలో ఉంటాయి. మొదట సీత భూమి నుండి 
'ప్రకటమైంది. అందుకే భూమి యొక్క గుణమైన సహనశీలత ఆవిడలో 
ఎక్కువగా కనిపిస్తుంది. రాముణ్ణి వివాహమాడిన దగ్గర నుండి అన్ని కష్టాలు 
సహిస్తూ ఇంతవరకు అరణ్యవాసం చేస్తూ వచ్చింది. కానీ రావణవినాశనానికి 
ఈ క్షమ సహనశీలతాదిగుణాలు అపేక్షింప తగినవి కావు. అగ్ని యొక్క 
ముఖ్యగుణాలు దాహకత, ప్రకాశం. ప్రస్తుతం ఆ రెండు గుణాలే ఎక్కువ 
అవసరం. నిశాచారుల ద్వారా వ్యాపించే అంధకారాన్ని తొలగించడానికి, 
వారిని దహించడానికి అగ్ని అవసరమైంది. అందుకే సీతను రాముడు 
అగ్నిలో ప్రవేశించమన్నాడు. 


సీతారాములు అభిన్నులు. వారిద్దరూ వేరు వేరు వ్యక్తులుగా 
కనిపించినా, రాముడు శక్తిమంతుడు - సీత శక్తి. వీరిని విడదీయడం సాధ్యం 
కాదు. అలా విడదీసే మనోవృత్తితోనే వారిని నడిపిద్దామని ఇటు శూర్పణఖ, 
అటు రావణుడు కూడా ప్రయత్నించారు. కానీ వారికి సాధ్యం కాలేదు. 
కనుక రాముడు (ప్రస్తుతం భూతత్వ రూపంలో ఉన్న తన శక్తిని అగ్నితత్వంగా 
మార్చుకొని రాక్షస సంహారానికి సమాయత్తమైనాడు. యుద్దానంతరం 
ఛాయాసీత అగ్నిలో (ప్రవేశించగా, యథార్థసీత బయటికి వస్తుంది. ఆ 


తెలుగు సేత ః మైత్రేయ 83 


తర్వాత సీతను లక్ష్మీరూపిణిగా వర్లిస్తారు. రాజ్యపాలనలో ధనావశ్యకత 
ఉంటుంది. అందుకే రాముడు పరిపాలనాకాలంలో తన శక్తిని ధనరూపంలో 
వినియోగించాడు. ఈ విధంగా సీత భూరూపంలో ఉద్భవాన్ని (సృష్టి, 
లక్ష్మీరూపంలో పాలనను (స్థితి), అగ్నిరూపంలో సంహారాన్ని (లయ) 
చేయడం కొరకు మూడు రూపాలలో ఆదిపరాశక్తిగా ప్రకట మౌతుంది. 


(ప్రసన్నరాఫఘువంలో గోదావరి మొదలైన నదులు సాగరానికి 
సీతాపహరణ వృత్తాంతాన్ని వివరిస్తాయి “అపి నామ యమ వధూటికా 
స్పృష్టా నిశాచరేన?' నా పుత్రవధువు (కోడలు)ను ఆ నిశాచరుడు 
స్పర్శించాడా? అని సాగరుడు (ప్రశ్నించగా గోదావరి, 'న స్పృష్టా' స్పర్శించ 
లేదు అని జవాబిస్తుంది. అంతేకాదు రావణుడు చెయ్యి వేద్దామని 
చూసినప్పుడు సీతకు అనసూయమాత ఇచ్చిన అంగరాగం అగ్నిలాగ 
కవచమై నిలిచింది. అప్పుడు రావణుడు వరుణ మంత్రంతో మేఘాలను 
రప్పించి వాటితో ఆవిడను కప్పిచుట్టి తీసుకువెళ్తాడు. 

వాల్మీకి రామాయణంలో మాత్రం సీతాపహరణ ప్రసంగం అత్యంత 
భీభత్సంగా చిత్రించబడింది. 


రావణుడు ఎడమచేత్తో పద్మాక్షి సీత జుట్టు పట్టుకొని, కుడిచేత్తో 
తొడలను పట్టుకొని రథం మీద కూర్చోబెట్టాడు. 
వామేన సీతాం పద్మాక్షీం మూర్చజేషు కరేణచ। 


ఊర్వౌస్తు దక్షిణే నైవ పరిజిగ్రాహ పాణినా॥ (వా.రా. 3-49-17) 


అయినప్పటికీ వాల్మీకి రామాయణంలోనే మాయాసీత యొక్క సూచన 
కూడా ఇలా ఉంది. మాయాదానవుడు ఆసురీమాయను దాచిపెట్టినట్లుగా 
రావణుడు సీతను లంకలో పెట్టాడు. 


నిదదే రావణః సీతాం మాయోమాయా మివానురమ్‌ (వా.రా. 3-54-24) 
రావణుడు గోటితో భూమిని (త్రవ్వి, చేతులతో లేపి, మట్టిపెళ్లను 


84 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 
రథం మీద ఉంచి తీసుకు వెళ్లాడు అని ఆధ్యాత్మ రామాయణంలో ఉంది. 
తతో విదార్హ్యం ధరణీం న భైరుధృత్య బాహుబిః 
తోలయిత్తా రధేక్షత్తా యయే క్షిప్రం విహోయన॥ (ఆరా. 8 సర్గ) 
అనుమతి లేనిదే పరస్త్రీని ముట్టుకుంటే తల పగిలిపోతుందని ఉన్న శాపం 
వల్ల ఇలా చేసినట్టు కథలు చెబుతారు. 


అనేక కల్పాంతర కథలలో ఇలా అనేక సీతాపహరణ కథలు 
వివిధంగా కనిపిస్తాయి. 

ఇవన్నీ భారతీయ సంస్కృతి 'పతివ్రత' కు ఇచ్చిన గొప్ప విలువను 
వ్యక్తపరుస్తాయి. పతివ్రత అయిన ఇల్లాలు ఎంత శక్తిమంతురాలో చూడమని 
చెబుతాయి; పతివ్రతా ధర్నాన్ని పాటించమని భారతనారిని ప్రేరేపిస్తాయి. 
భారతనారి తపస్సు, సాధన, యోగం, జపం, ధ్యానం, వ్రతం, ఉపాసన 
ఇవేవీ చేయనక్కరలేదు; కేవలం పతివ్రతగా నూటికి నూరుపాళ్లు జీవిస్తే 
చాలు; ఆమె సర్వశక్తిమంతురాలవుతుంది, సుమతిలా సూర్యుడిని 
శాసిస్తుంది, అనసూయలా సృష్టిని పోషిస్తుంది, సావిత్రిలా మృత్యువును 
నియంత్రిస్తుంది. ఆమెకు అసాధ్యం అంటూ ఏదీ లేదని భారతీయ 
సంస్కృతి వక్కాణిస్తుంది. అందుకే పాపం సీతను అపహరించటానికి 
రావణుడు ఇన్ని పాట్లు పడవలసి వచ్చింది! మరి 'పతివ్రత' అంటే మజాకా! 
అవతారిక:- గతమూడు మంత్రాల్లో రావణుడు సీతనపహరించి 
ఆకాశమార్గాన వెళ్లటాన్ని వివరించింది వేదమాత. మరి ఆ అబలను 
రక్షించేవారే లేరా? కనీసం ఎవరైనా అందుకు ప్రయత్నించారా? ఆ తర్వాత 
ఏం జరిగిందీ? మళ్లీ మూడు మంత్రాల్లో ఈ విషయాన్ని వివరిస్తుంది 
కరుణామయి వేదమాత. 
మంత్రాలు 57, 58, 59 : 

నిధుం దద్రాణం సనునే బహూనాం యువానం సన్నం 

పలితోజగార। దేనస్య పశ్య కాన్యం మహిత్వా ద్యా నునూర 

స హ్యః సమాన॥ (బుగ్‌: 10-55-5) 


తెలుగు సేత ః మైత్రేయ 85 


శాక్మనా శాకో అరుణ: సుపర్ల ఆ యో మహః శూరః 
సనాద నీళః। యచ్చికేత సత్యమిత్తన్న మోఘం వసుస్సార్ద 
ముత జేతోత దాతా॥ (బుగ్‌: 10-55-6) 


ఐభిర్దదే వృష్ణాయా పౌంస్యాని యేభిరౌక్షద్య త్ర హత్యాయ 

వజ్రీ। యే కర్మణః క్రియనూణస్య మహ్న బుతే కర్మ ముద 

జాయన్త దేవాః॥ (బగ్‌: 10-55-7) 
తాత్సర్యము:- సంగ్రామంలో అనేక వీరులను పరాజితులను చేసిన 
వాడు, ఏడ్పించిన వాడు, యువకుడు, సీతాపహరణ కర్త అయిన రావణుని 
వృద్దజటాయువు ఆపాడు. రావణుడు అతడిని చంపివేశాడు. సర్వరాక్షస 
సంహారాన్ని కోరుకునే ఇంద్రుడు - ప్రస్తుతం జటాయువు చేతిలో రావణుడు 
చచ్చిపోతే తక్కిన రాక్షసులు మిగిలిపోతారు. రాముడు వారిని కూడా 
చంపడానికి ఉద్యుక్తుడు కాడు - అని ఆలోచించి రావణుడి ద్వారా 
జటాయువు మరణించేలా చేశాడు. 


ఉత్సాహి, అరుణపు(త్రుడు, మహాశూరుడు, దూరగామి అయిన 
జటాయువు, 'నేను రావణుడిని చంపి సీతను రాముడికి అప్పగిస్తాను” 
అనే సంకల్పం - అతను మరణించినప్పటికీ నిష్ఫలం కాలేదు. ఎందుకంటే 
స్పృహనీయ సీతారూప ధనాన్ని రాముడు రావణుడిని చంపి జయించగలడు. 


ఏ విధంగా ఈ సంకల్పం నెరవేరిందో ఇక్కడ చెబుతున్నారు. 
వృత్రవధరూప పాపఫల రూపంగా ఇంద్రాది దేవతలు మనుష్య, పశు 
రూపాలను ధరించి రాముడికి సహాయపడ్డారు. ఆ దేవతలు వానర 
యోనులలో పుట్టి, సేతు బంధనం లోను, రావణ వధ కార్యంలోనూ సహాయ 
పడినవారైనారు. 


వ్యాఖ్యానము:- _ కేవలం ఆకృతిని బట్టి ఇతడు మనిషని గానీ, పశువని 


86 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


గానీ, పక్షి అనిగానీ విడదీయవద్దు. హృదయగత భావాన్ని, తద్గత ఆచరణను 
బట్టే ఎవరు జంతువో, పక్షో నిర్ణయించుకునే సందేశాన్ని మన కందిస్తుంది 
రామాయణం. వివేక శూన్య మనిషే పశువు. రామాయణంలో రాముడిని 
సేవించి ఉత్తమ సంస్కారాలను చూపిన హనుమదాది కపివీరులను, 
జటాయువు సంపాతి ఆదిపక్షులను పశుపక్షులు అనలేము. వారి గుణాల 
కారణంగా వారు విశ్వవంద్యులైనారు. సీతాపహరణం, జటాయువు 
యుద్దంలో మనకు గొప్పశూరుడైన, సర్వసంపదలతో తులతూగే తపస్సం 
పన్నుడైన ఒక రాజు యొక్క పశుత్వం, ఒక పక్షి యొక్క మానవత 
సాక్షాత్కరిస్తాయి. 


పక్షధారిని (రెక్కలున్నదాన్ని) పక్షి అంటారు. మనుషులలో కూడా 
మధ్యే మార్గంలో అన్ని కోణాల నుండి చూడకుండా మూర్ధంగా ఏదో ఒక 
పక్షమే వహించేవాణ్ణి (ధరించేవాణ్ణి) పక్షి అనవచ్చు. నిష్పక్షపాతికి సర్వపక్షాల 
మీద సహిష్షుత ఉంటుంది. నిష్పక్షపాతులమంటూ సహిష్షుత కోల్సేయేవారు 
కేవలం నటులే. 
ఆకాశంలో ఎగిరే గద్ద దృష్టి, (క్రింద భూమి మీద శవంపై ఉండటం 
వల్లే దాన్ని నీచపక్షి అన్నారు. అలాగే మనిషి సామాజిక దృష్టిలో ఎంత 
ధనం, కీర్తి పదవి సంపాదించినా, అల్ప విషయాల మీది దృష్టి తీయకపోతే 
లేదా అల్ప భావనలకు లోనైతే వాడిని కూడా పక్షి అనవచ్చు. స్వార్ధ 
చింతనను, వ్యష్టి ఆకాంక్షను కోరి చేసే కృషిని విడవనంత కాలం ఆ వ్యక్తి 
మొదట స్వదృష్టిలోనే పడిపోతాడు. 
అన్నదమ్ములైనప్పటికీ, సంపాతి జటాయువులు జీవితంలో ఎన్నుకున్న 
మార్గాలు వేరు. కిష్కింధకాండలో సంపాతి వానరులకు చెప్పిన కథను 
బట్టి సంపాతి కన్నా పిరికివాడుగా కనిపించే జటాయువు మహా శక్తిమంతు 
డైన రావణాసురుడిని వెనకా ముందూ చూడకుండా తన పండు వృద్దావస్థ 


తెలుగు సేత : మైత్రేయ 87 
లో ఎదుర్కోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 


ఒక్కసారి ఉప్పెనలాగా వచ్చి మీదపడుతున్న జటాయువును 
ముందు రావణుడు గుర్తుపట్టలేదు. అతడెవరై ఉంటాడా అని ఊహించ 
ప్రయత్నించాడు. మైనాకుడా? గరుత్మంతుడా? అని. ఇంతలో ఆ వచ్చినది 
వృద్ద జటాయువని గుర్తుపడతాడు. అతడి దుస్సాహసానికి ఆశ్చర్యపోతాడు. 
తన అహంకార స్వభావాన్ని ప్రకటిస్తూ వృద్దులకు త్వరగా మరణం రాకపోతే, 
ఏదైనా కాశీ లాంటి తీర్జక్షేత్రానికి వెళ్లి అక్కడ ప్రాణం విడుద్దామని చూస్తారు. 
అలాగే మరణం రాని ఈ వృద్ద జటాయువు నా బాహు తీర్థంలో మునిగి 
ప్రాణం విడవడానికి వస్తున్నాడనుకున్నాడు. తన పుత్రవధువు అయిన సీతను 
విడిచిపెట్టి, లంకకు వెళ్లిపొమ్మని జటాయువు హెచ్చరిస్తాడు. తన మాట 
వినని రావణుడిని ముక్కుతోనూ, గోళ్లతోనూ గాయపరచి రక్త ప్రవాహం 
కట్టిస్తాడు. 


మహిసోపాన చిత్రాంగం విభంజ చ మహారథమ్‌ (126) 
న భగ్గధన్యా విరభో హతాళ్ళో హత సారథీః(227) 
(వాలీ కి రా. అ.-51 సర్గ) 


వాడి ధనస్సును, రథాన్ని, అశ్యాలను, సారథిని జటాయువు ఛిన్నా 
భిన్నం చేశాడు. చివరకు “పపాత భువి రావణ' - రావణుడిని కూడా భూమి 
మీద పడిపోయేలా చేశాడు జటాయువు. 


రావణుడు కోపోద్రిక్తుడై చేతి కరవాలంతో ఆకాశమార్గానికి ఎగిరి 
జటాయువు ఎడమరెక్కను నరుకుతాడు. అయినా అది మరల 
మొలుస్తుంది. చివరికి సీతను భూమి మీద విడిచి ఆ వృద్ద గృధం రెక్కలు 
- పార్యాలు - కాళ్లు నరికి భూమి మీద పడవేస్తాడు. 


“అభ్యధావత వైదేహీ స్వబంధుమివ దుఃఖితా” (వారా. 3.51.44) - 
రక్తపు ముద్దలా నేలరాలిన జటాయువును కౌగలించుకొని సీత 


88 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 
స్వబంధువును కోల్పోయినట్లు దుఃఖిస్తుంది. 


'జగామాదాయ చాకాశం రావణో రాక్షసేశ్వరః (వా.రా. 3.52.13)' - 
చివరికి రావణుడు రామలక్ష్మణులను పిలుస్తూ విలపిస్తున్న సీతను తీసుకొని 
ఆకాశమార్గాన లంకకు వెళ్లిపోయాడు. 


మారీచుడిని సంహరించి వెనక్కువస్తున్న రాముడికి పర్లకుటీరం 
వైపు నుండి లక్ష్మణుడు ఎదురు వస్తూ కనిపించాడు. అతడిని చూడగానే 
రాముడు - 


“త్వయి ప్రమత్తో రక్షోభిర్భక్షితావా తపస్వినీ” - (వా.రా. 3.57-11) 
లక్ష్మణా! సీతను ఒంటరిగా విడిచి వచ్చావా? నీ ఈ అజాగరూకత వల్ల 
రాక్షసులు తప్పక సీతను తినివేసి ఉంటారు అంటాడు. 


అశుభాన్ని శంకిస్తూ పర్షశాలకు వెళ్లిన అన్నదమ్ములకు సీత జాడ 
కనిపించదు. ఆవిడను వెతుక్కుంటూ బయలుదేరిన రామలక్ష్మణులకు 
విరిగిన రథపు ముక్కలు, గుజ్టాల కళేబరాలు, విరిగిన ఆయుధాలు, రక్తంతో 
తడిసిన ఈకలు కనిపించాయి. సీత చంపివేయబడిందేమోనని శంకిస్తూ 
ముందుకు వెళ్లిన వారికి, రక్తపుముద్దలాగా జటాయువు దర్శనం ఇచ్చాడు. 
ఎవడో రాక్షసుడు మారువేషంలో వచ్చి, సీతను భక్షించాడన్న ఆవేశంతో 
రాముడు జటాయువు మీదికి ఉరకబోతుంటే, జటాయువు తన పరిచయాన్ని 
ఇచ్చాడు. 

కర నరోజు నీర పరసెడ ర్పుపానీంధు రఘువీర! 

నిరభి రామభోజ దామ ముఖని గత భఈ నబనీత॥ 

రాముడు జటాయువు తల నిమరగానే అతని శరీరబాధలన్నీ సమసి 


పోయాయి. రాముడి ముఖసౌందర్యాన్ని వీక్షిస్తూ జటాయువు ఆనందంలో 
మునిగిపోయాడు. రాముడు అమరత్వం ఇస్తానన్నా కాదన్నాడు. 


తెలుగు సేత : మైత్రేయ 89 


జీవుడి అనేక జన్మల సంస్కారాలకు అనుగుణంగా (8146 ౧/౧0 
ఈ శరీరం నిర్మాణమవుతుంది. అన్ని ఇండ్లు ఒక్కలాగ ఉండనట్టే, అన్ని 
శరీరాలు ఒక్కలా ఉండవు. కొందరికి సంపూర్ణ ఆరోగ్యం, పూర్ణాయువు, 
అందం, అన్నీ లభిస్తాయి. అటువంటి శరీరాన్ని సర్వవసతులున్న భవనం 
అనవచ్చు. కానీ అన్ని వసతులు చేసిన ఇంట్లో మిమ్మల్ని గృహనిర్భంధంలో 
ఉంచారునుకోండి. ఆ చేష్టను మీరు ఇష్టపడతారా? అందుకే పరమాత్మ 
ఈ శరీరం అనే ఇంట్లో నుండి బైటకి రావడానికి మృత్యువనే ద్వారాన్ని 
ఏర్పాటు చేశాడు. 


ఒకవేళ మృత్యువనే ద్వారం లేకపోతే, బ్రతుకు మరింత భారమే 
అవుతుంది. అశృత్ణామ చరిత్రను చూసినప్పుడు తెలుస్తుంది ఈ విషయం. 
చిన్నతనంలో త్రాగడానికి పాలు కూడా లేని కటిక దరిద్రాన్ని, యవ్వనంలో 
కౌరవుల ఎంగిలి మెతుకులను, తన కండ్ల ముందే తండ్రి హత్యను చూచిన 
అశ్వత్థామ, ద్వేషం (పాండవుల మీద), ఈర్ష్య, క్రోధం, (ప్రతీకార వాంఛలతో 
నిండి, నిదురించే ఒక అక్షౌహిణి సైన్యాన్ని ఒక రాత్రిలో చంపిన నరరూప 
రాక్షసునిగా మారాడు. ఇంకా ద్వేషం తీరక పాండవ వంశనాశనానికి ఒడిగట్టి, 
అది సాధ్యంగాక పాండవుల చేత అవమానింపబడి, శిరస్సులోని మాణిక్యాన్ని 
పోగొట్టుకొని శక్తిహీనుడై, చిరంజీవియె, అభిశప్తుడై, పిశాచంలాగా ఇప్పటికీ 
భూమి మీద తిరుగాడుతున్నాడంటుంది మహాభారతం”. 'అడిగితే లభించే 
మృత్యువు అమృతంతో సమానం; అవసరంలేనప్పుడు లభించే అమృతం 
కూడా విషంతో సమానం” అంటాడు తలసీదాసు దోహావళిలో. 


ఈ జ్ఞానం కల్గిన జటాయువు మృత్యువునకు భయపడలేదు. ఒక 
జీవితంలో వ్యక్తి ఎంత దుర్మార్గుడిగానైనా జీవించవచ్చు; సాధువుగా నైనా 
జీవించవచ్చు. లేదా మిశ్రిత సంస్కారాలను (ప్రకటించవచ్చు. కానీ ఒక 
జీవితంలో జీవుడు, తన అనంత సంస్కారాల నుండి కొద్దిశాతం మాత్రమే 
ప్రకటిస్తాడు. మృత్యుక్షణాలలో మా(త్రం వ్యక్తి తన మూలవాస్తవిక 


90 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


సంస్కారాన్ని ప్రకటించక తప్పుదు. ఆ సమయంలో అతడి వ్యవహారానికి 
ఆధారం బాహ్యచేతన కాదు. ఆ సమయంలో (ప్రేమగా భగవన్నామం 
పలుకగలిగితే - తన ఆసక్తి నుండి బయటకు వచ్చినట్టే. ఆసక్తి రాహిత్యమే 
ముక్తి. అంతిమ ఘడియలలో బాహ్యాసక్తి నుండి మనసును మరలించి, 
ఈశ్వరుడితో, సంబంధం పెట్టుకోగలిగితే ఆ జీవితం సార్ధకమైనట్టె, 
కృతకృత్యుడైన ఆ గృధరాజుకు ఏ పని పూర్తిచేయడం కొరకు లేదా ఏ 
సంస్కార పూర్తి కొరకు శరీరాన్ని నిలుపుకోవాలో తెలియలేదు. 


'నా కండ్ల ముందు నాకు చతుర్విధ పురుషార్థాలు సిద్దించినట్టుగా 
కనిపిస్తుంది. ఒకవేళ నేను పొరబడితే, నన్ను దారిన పెట్టు రామా ...... 
మొదటిది “అర్థం” - డబ్బు సంపాదించుకునే వ్యాపారి కొద్ది పెట్టుబడితో 
ఎక్కువ లాభం కోరతాడు. నేను తమోగుణ పూరితమైన ఈ పక్షి శరీరం 
అనే పెట్టుబడి పెట్టి, అనంతుడివైన నిన్ను పొందుతున్నాను. రెండవది 
'ధర్మం' - పరహితాన్ని మించిన ధర్మం లేదంటుంది శాస్తం నా శరీరం 
పరహితాన్ని కోరే సమర్సింపబడింది. మూడవది 'కామం' - ఐశ్వర్య, 
సౌందర్య, ఆరోగ్యాది సంపత్తిని శాశ్వతంగా భోగించడమే కామం. 
లక్ష్మీనాథుడు, పుంసాం మోహన రూపుడు, నిత్యుడు అయిన నున్వే నాకు 
భోగ్యమైనావు. ఇంతకు మించిన కామ తృప్తి ఏముంది? నాలుగవది 
'మోళ్టం-అంత్య కాలేచ ఎ చివరి క్షణాల్లో నిన్ను దర్శిస్తూ నీ నామం 
స్మరిస్తూ ఉన్నవాడికి ఇక పునరాగమన మెక్కడిది? 


మౌనంగా రాముడు జటాయువుకు తన సమ్మతి తెలియజేశాడు. 
'మయా త్వం సమనుజ్ఞాతో గచ్చలోకాననుత్తమాన్‌ - (వా. రా. 6-7-30) 
నా అనుజ్ఞతో నువ్వు ఉత్తమలోకాలను పొందుదువు గాకి అని మంగళా 
శాసనం చేశాడు స్వామి. “కానీ స్వర్గానికి వెళ్లిన తర్వాత సీతాపహరణ 
వార్తను నా తండ్రి దశరథునికి చెప్పకు. ఆ విషయం త్వరలోనే రావణుడు 
వెల్లి ఆయనకు చెప్పగలడు” అన్నాడు. 


తెలుగు సేత : మైత్రేయ 91 


పద్మపురాణంలో రాముడు జటాయువునకు, (శ్రాద్దతర్పణాది 
కర్మలను స్వయంగా చేసినట్లు ఉంది. ఆధ్యాత్మిక రామాయణాన్ననుసరించి 
జటాయువు దివ్యరూపాన్ని ధరించాడు. జన్మనిచ్చిన దశరథమహారాజుకు 
కూడా (ప్రాప్తించని అదృష్టం పక్షిజాతిలో జన్మించిన జటాయువుకు 
లభించింది. వాల్మీకి రామాయణాన్ననుసరించి, జటాయువు, దశరథుడు 
మిత్రులు. సంపాతి జటాయువులు సూర్యసారథి అరుణుడి పుత్రులు. 
సీతాపహరణ సమయానికి జటాయువు వయసు అరవైవేల సంవత్సరాలు. 
రావణుడిని పరివారంతో సహా అంతమవడాన్ని కోరుకునే దేవతలు, తమ 
సంకల్పంతో జటాయువు ప్రయత్నం నెరవేరనివ్వలేదని, కానీ అది సాధువు 
చేసిన సంకల్పం గనక, అతడి ద్వారా కాకున్నా, వానరరూపాలు ఎత్తిన 
దేవతలద్వారా నైనా లంకావిజయ రూపంలో అది సిద్ధించిందని చెబుతోంది 
సై వేదమం(త్రం. 


త్రిశిర - వృత్రాసురాదులను వధించిన పాప కారణంగా దేవతలు 
వానరులై, ఎలుగుబంట్లయి పుట్టారని, ఇంద్రుడు వాలిగా - వాయువు 
హనుమంతుడిగా-సూర్యుడు సుగ్రీవుడిగా-బ్రహ్మ జాంబవంతుడిగా - 
ఇతరులు వానర భల్లూకాలుగా పుట్టారని చెబుతోంది పై వేదమం(త్రం. 

దేవతలైతే నేం, పాపం పాపమే. పాపానికి ఫలం పతనమే. బ్రహ్మ 
కూడా భల్లూకమయ్యాడంటే, ఎవరికైనా కర్మఫలం అనుభవించక తప్పదని 
తేలుతోంది. కనుక కర్మ విషయంలో కుశలబుద్దితో వ్యవహరించాలి. 


ఇటు రాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేస్తుండగా, 
రావణుడి చేత లంకకు చేర్చబడిన సీత స్థితి ఎలా ఉంది? 

జెహి బధి కపట కురంగ నంగ ధాఇ చలే శ్రీరామ॥ 

సోచభి నీతా రాఖి ఉర రటతి రహతి హరినామ॥ 


మాయామృగం వెంట పరుగెడుతున్న శ్రీరాముడి సుందర రూపాన్ని 
హృదయంలో ధరించి, హరినామ స్మరణలో సీత కాలం వెళ్లబుచ్చుతున్నది. 


92 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


రాముడి అనేక సుందరరూపాలుండగా, మాయామృగం వెంట 
పరుగెత్తే రాముడి రూపాన్నే సీతామాత ఎందుకు ఎన్నుకున్నట్లు? 


పరమాత్మ పూర్ల్ణకాముడు. కానీ సీత యొక్క కోరికను పూర్తి 
చేయడం కొరకు ఆవిడ మీద ఉన్న ప్రీతితో కామనారహితుడై ఉండి కూడా 
మాయామృగం వెంట పరిగెత్తాడు. ఇది అర్థం కావాలంటే వ్యాస మహర్షి 
మాటలను స్మరించాలి. 

త్య కాను దున్తుజ నురేప్పిత రాజ్యలక్ష్మీ 

ధర్మిష్ట ఆర్భ వచసా యద గాదరణ్యమ్‌! 

మాయామృగం దయిత మోప్లిత మన్మాథావట్‌ 

వన్దే మహాపురుష తే చరణారవిన్హమ్‌॥ 


దేవతలకు కూడా దుస్త్య్యజమైన అయోధ్యారాజ్యలక్ష్మిని పరిత్యజించడం 
లో ఒక్కక్షణం కూడా ఆలశ్యం చేయని ఓ రామా! మరొకవైపు 
'ప్రియతమురాలి కోరికను పూర్తిచేయడం కొరకు మాయామృగం వెంట 
పరిగెట్టావు. ఓ మహాపురుషా! నీ చరణాలకు వందనము. 


నా చిన్న కోరికను తీర్చడానికి, అంతగా శ్రమించిన నా పరమాత్మ, 
ఈ నా దుస్ఫహమైన కష్టాన్ని తీర్చడా? అనే సంకల్పంతో, మాయామృగం 
వెంట పరిగెత్తినంత వేగంగా లంకానగరానికి పరుగెత్తుకొని వచ్చి తనను 
రక్షిస్తాడనే భావంతో ఆ రూపాన్ని సీతమ్మ హృదయంలో నిలిపింది. 


అంతేకాదు, భక్తితో భక్తుడు భగవంతుడి వెంట పడతాడు. కానీ 
మారీచుడి అదృష్టమే అదృష్టము. భగవంతుడే ఆ భక్తుని వెంట పరుగులు 


పెట్టాడు. 'తన వెంటన్‌ సిరి ........ ' లక్ష్మికి కూడా లభించని అదృష్టం ఇది. 
అవతారిక:- జటాయువును సంహరించి సీతను రావణుడు 


హరించుకొని వెళ్లిన తరువాత రాముడేమైనాడు? ఆయన ఏం చేశాడు? 
ఈ ప్రశ్నలకు రెండు మంత్రాలలో జవాబు చెబుతోంది వేదమాత. 


తెలుగు సేత ః మైత్రేయ 93 


మంత్రాలు 60, 61 : 
సఈం నషా న ఫేనమస్య దాజౌ స్మదా పరైదప దభ 
చేతాః సరత్సదా న దక్షిణా పరానృజ్‌న తాను మే పృశన్యో 
గృభ్రే॥ (బుగ్‌: 10-61-8) 
నీచీన బారం నరుణః కవనం ప్ర ససర్జ రోదసీ అన్తరిక్షమ్‌। 
తేన విశ్వస్య భువనస్య రాజా యునం న వృష్టిర్వునత్తి భూవు॥ 
(బుగ్‌: 5-85-3) 


తాత్సర్యము:- _ కోపావిష్టుడైన మహోక్షుడు ముక్కూనోటి నుండి 
ప్రశ్వసించినట్టు రాముడు రాక్షసులతో యుద్దం చేశాడు. దక్షిణ దిశగా 
సీతాప్రాప్తి కొరకు వెదుకుతూ పదచిహ్మాలకై పరీక్షిస్తూ వెళ్ళి, సీతాప్రాప్తికి 
సంబంధించిన శకునాన్ని కూడా చూడలేక శ్రీరాముడు దుఃఖితుడైనాడు. 


సుగ్రీవ మిత్రత కన్నా ముందు కబంధ వధను వర్ణిస్తున్నారు. ఈ 
సంసారానికి స్వామి అయినవాడు ద్యులోకాన్ని-ప్పథ్వీలోకాన్ని రచించిన 
వాడు అయిన రాముడు వక్షస్థలంలో ముఖం ఉన్న కబంధుడనే రాక్షసుడిని 
చంపి వాడి రక్తంతో భూమిని తడిపాడు. 


వ్యాఖ్యానము:- జటాయువు అంత్యక్రియలు పూర్తిచేసిన రాముడు 
లక్ష్మణ సమేతంగా దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు. కానీ ఆయనకు 
ఎక్కడా సీత జాడ గానీ సూచన గానీ తెలియరాలేదు. దుఃఖంచేత వివశుడైన 
రాముడు నరలీల కొనసాగిస్తూ ప్రతి చెట్టునూ, పుట్టనూ పక్షినీ, జంతువునూ 
సీత జాడ అడగటం మొదలు పెట్టాడు. బుష్యాశమాలకు వెళ్లి వారిని 
కూడా అడిగాడు. 


ఒక రామాయణంలో రాముడి ఈ దుఃఖలీలకు ఒక వింత విశ్లేషణ 
కనిపిస్తుంది. సీతాలక్ష్మణ సహితంగా శ్రీరాముడు పంచవటిలో నివసించడం 
మొదలు పెట్టాడు. అప్పుడు ఆ (ప్రాంతాలలో తపస్సు చేసుకుంటున్న 


94 వేదమం[త రామాయణం-దొతీయ భాగము 
ఈ స్వే 


బుషులకు మనసులు చలించటం మొదలు పెట్టాయి. సౌందర్యరాశి 
అయిన సీతా దర్శనం వల్ల ఆ విరాగులకు మేము కూడా పెండ్లి చేసుకుంటే 
బాగుండును - అనే సంకల్పం మొదలైంది. కానీ వారికి పిల్లనెవరిస్తారు? 
అంతా కూర్చొని యోచించగా వారికి ఒక ఉపాయం తట్టింది. శ్రీరామ 
చరణ స్పర్శతో రాయి నారిగా మారిందని (అహల్య) వారికి తెలుసు. 
తాము కూడా అలాగే 'నారి' ని సంపాదిద్దామనుకొన్నారు వారు. రాముడు 
గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లే దారిలో బుషులు తలా ఒక రాయిని 
వేశారు. ఎంతో శుభ్రంగా ఉండే దారి ఇలా ఒకేసారి రాళ్లమయం కావటం 
చూసి శ్రీరాముడు తన దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని (గ్రహించి వారికి 
బుద్ధి చెప్పదలిచాడు. అందుకే ఈనాడు సీతను కోల్పోయిన రాముడు 
దుఃఖవివశుడైనట్టుగా నటిస్తూ, ప్రతి బుషి ఆశ్రమానికి వెళ్తాడు. 'అయ్యో! 
రాముడంతటి శూరుడి నుండే రావణుడు (స్త్రీని లాక్కున్నాడే, మనలాంటి 
వారి విషయంలో మాత్రం అలా జరగదా! అప్పుడు మనం కూడా దుఃఖ 
వివశులం కావలసిందే కదా! దీని కన్నా మన ఏకాంత తపోవనాల జీవితాలే 
నయం' అనుకున్నారట. రాముడి లీలలకు అర్జాలెన్నో ఎవరు చెప్పగలరు? 


సీతాన్వేషణలో ముందుకు సాగిన రామలక్ష్మణులను రెండు 
బలమైన హస్తాలు బంధించాయి. (క్రమంగా అవి కదులుతున్నాయి. కానీ 
ఆ బంధించిన వాడెవడో కనిపించలేదు. ఇంతలో ఒక వికృతరూపం 
కనిపించింది. ఆ మొండానికి కాళ్లు తల లేవు. గుండెల మీద ఒక కన్ను 
ఉన్నది. పొట్టలోనే ఒక నోరున్నది. చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి. వాడే 
కబంధుడు. రామలక్ష్మణులిద్దరూ కూడబలుక్కుని ఒకేసారి కబంధుడి 
రెండు చేతులు నరికారు. అప్పుడు వాడు తనకు సంప్రాప్తమైన రెండు 
శాపాలను గూర్చి వివరించాడు. 


కబంధుడు భయంకర రూపాన్ని ధరించి బుషులను భయపెట్టే 
వాడు. స్టూలశిరాబుషి అతడిని శాశ్వతంగా అదే రూపంలో ఉండమని 


తెలుగు సేత : మైత్రేయ 95 


శపించాడు. కబంధుడు ఆయన కాళ్ల మీద పడి వేడుకోగా, రామలక్ష్మణులు 
నీ చేతులు నరికి నీ శరీరాన్ని దహనం చేసినప్పుడు నువ్వు శుభరూపాన్ని 
పొందుతావు అని ఆయన అనుగ్రహించాడు. 


రెండవ కథ ననుసరించి వాడు “ధను” అనేవాడి కుమారుడు. 
ఉ(గ్రమైన తపస్సు చేసి (బ్రహ్మ ద్యారా దీర్భాయువునుపొందాడు. వాడు 
గర్వించి ఇంద్రుడితో తలపడినప్పుడు, వాడి తలను మొండెం లోపలికి 
దిగేలాగ ఇంద్రుడు తన వజ్రాయుధంతో, కొట్టాడు. (బ్రహ్మ ఇచ్చిన వరం 
వమ్ముకాకుండా ఉండటం కొరకు, ఆహార సంచయార్థం, వాడికి దీర్భ 
బాహువులు (ఒక యోజనం = 8 మైళ్ల పొడవు) ఇచ్చాడు. ఈ రోజు 
రామలక్ష్మణుల ద్వారా చేతులు నరకబడి చివరికి దహనసంస్కారం కూడా 
వారిచేత అందుకొని, దివ్య శరీరాన్ని ధరించి, సీతాన్వేషణలో సహాయపడే 
సుగ్రీవుడితో మిత్రత్వం నెరపమని చెప్పి దివ్యలోకాలకు వెళ్లిపోయాడు. 
రామోపాఖ్యానాన్ని అనుసరించి అతడు విశ్వావసు అనే గంధర్వుడు. 
(బ్రహ్మశాపం వల్ల ఇలా అయ్యాడు. ఆధ్యాత్మ, ఆనంద రామాయణాల 
ననుసరించి కూడా వాడు అందమైన ఒక గంధర్వుడు. అష్టావ(క్రుడిని 
అపహాస్యం చేయడం వల్ల వాడు రాక్షసుడయ్యాడు. అక్కడ శాపవిముక్తి 
పొందిన తరువాత రాముడిని శబరి వద్దకు వెళ్లమని చెబుతాడు. మానస 
రామాయణాన్ని అనుసరించి కూడా దూర్వాసుడి శాపం వల్ల ఇలా మారాడు. 
ఇవన్నీ కల్పభేదం వల్ల వచ్చిన కథలుగా భావించవచ్చు. 

వాల్మీకాన్ని అనుసరించి, కబంధుడు మరోమాట కూడా చెబుతాడు. 


తేషాం గతానామాద్యానీ దృళ్ళతే పరిచారిణిీ। 
(శ్రమణీ శబరినామ కాకుత్స చిరజీవిని॥ 
త్వాం ధర్మేస్టితానిత్వం సర్హలోక నమస్కృతమ్‌। 
దృష్టా దేహోపమమ్‌ రామ స్వర్గలోకం గమిష్పుతి॥ 
(వా.రా. 3-73-26, 27) 


96 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


మీరు మాతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లండి. ఆ మహర్షి ఆయన 
శిష్యులు అంతా పైలోకాలకి వెళ్లిపోయారు. కానీ (శ్రమణి శబరి మాత్రం 
అక్కడే ఉంది. ఆవిడ చిరంజీవి. ధర్మనిష్ట గలది. సర్వలోకాలచేత 
నమస్కారాలను అందుకోగల యోగ్యురాలు. ఆవిడ మిమ్ము దర్శించుకున్న 
తర్వాత స్వర్గానికి వెళ్లగలదు. 
శబరి : రామాయణంలో ఈ శబరి వృత్తాంతం ఎంత (ప్రసిద్ది 
గాంచిందంటే, ఏ రామాయణంలోనూ ఆవిడ తినిపించిన పండ్లు ఏవో 
స్పష్టంగా లేక పోయినా, అవి రేగుపండ్లుగాను-అవి కూడా శబరి చేత 
ఎంగిలి చేయబడ్డవి గానూ లోకవిఖ్యాతి గాంచాయి. 


ఆ పండ్ల రుచి ఏమిటో గాని, లంకా విజయం తర్వాత అయోధ్యను 
చేరిన రాముడు షడ్రసోపేతమైన భోజనము మధ్యన కూడా శబరి పెట్టిన 
పండ్ల రుచినే స్మరిస్తాడు. 

లక్ష్మణ సమేతంగా ముందుకు సాగిన రాముడు మాతంగ మహర్షి 
ఆశ్రమంలో శబరిని చూశాడు. మార్గమధ్యంలో లక్ష్మణుడు ఆవిడ కథను 
అడగగా, రాముడు వివరిస్తూ ఇలా చెప్పాడు. భిల్లజాతికి చెందిన ఈ (స్త్రీ 
జన్మతః మాంసాహారాన్ని అసహ్వించుకొనేది. యవ్వనావస్టను చేరిన 
ఈవిడకు వివాహం నిశ్చితమయింది. తన వివాహనిమిత్తమై అనేక వన్య 
మృగాలను ఆహారం కింద మార్చడం ఆవిడ చూడలేక ఆ రాత్రి అడవిలోకి 
పారిపోయింది. పంపాసరోవరతీరంలో ఉన్న మాతంగ మహర్షి ఆశ్రమ 
పరిసరాలలో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నది. భిల్లులు అడవంతా గాలించి 
వెళ్లిపోయారు. పగలంతా శబరి చెట్టు మీద ఉండేది. చీకటి పడగానే కిందికి 
దిగివచ్చి, ఆశ్రమం అంతా ఊడ్చి, మళ్లీ తెల్లవారేసరికి చెట్టు మీదికి వెళ్లి 
పోయేది. ఒకసారి మాతంగ మహర్షి ఆజ్ఞతో ఆయన శిష్యులు శబరిని 
పట్టుకున్నారు. ఆయన అనుజ్ఞ ఇవ్వగా శబరి, ఆశ్రమంలో ఉండటం 
మొదలు పెట్టింది. 'మేము పవిత్రులం”' అనే అహంకారం గల మహర్షి 


తెలుగు సేత ః మైత్రేయ 97 


శిష్యులు కొందరు శబరిని పంపాసరోవరంలో స్నానం చేయవద్దని 
నిర్బంధించారు. వెంటనే పంపాజలం రక్తవర్లంలోకి మారిపోయింది. అది 
చూసి మాతంగ మహర్షి అహంకారులైన శిష్యులను మందలించి, 
భావితరాలలో శబరి గొప్ప భక్తురాలుగా కీర్తికెక్కబోతున్నదని చెప్పారు. 
ఆయన అంత్యకాలంలో ఆ(శ్రమమంతా ఆవిడకు అప్పజెప్పి, రాముడి కొరకు 
ఎదురు చూస్తుండమని చెప్పి వెళ్లాడు. 

అద్భ్యమే నఫలం తప్తం సర్జశ్రైవ భవిష్యతి, 

త్తయి దేవవరే రామ పూజితే వురుషర్షభా॥ (వారా. 374-122) 

లక్ష్మణ సహితంగా రాముడు ఇక్కడికి వస్తాడు. నువ్వు అతడికి 
అతిథిసత్కారాలు చేసి, దివ్యలోకాలను పొందగలవు. 

'దేవశ్రేష్ణా! నీ పూజతో ఆరోజే నీ జపం-తపం అన్నీ సఫలం 
అవుతాయని మా గురువుగారు చెప్పారు. ఇక నాకు స్వర్గం కూడా 
నిశ్చితమయింది' అన్నది శబరి రాముడితో.స్వామి శబరికి నవవిధ భక్తిని 
వివరించి, ఆవిడ ఆ తొమ్మిది మెట్లను కూడా దాటి భక్తిమార్గంలో 
ఉత్కృష్టస్థాయికి చేరిందని చెప్పాడు. శబరి మాత్రం నేను ఏ చదువులూ 
ఎరగను, ఏ సాధనలు చేయలేదు, జన్మతః నీచజాతిదాన్ని అంటూ తన 
స్థితిని తెలియజేసింది. 


ఏ బుషిముని ఆశ్రమంలోనూ పొందని ఆనందాన్ని తృప్తిని 
శ్రీరాముడు శబరి వద్ద పొందాడు. అందుకు కారణాన్ని వివరిస్తూ శ్రీతులసీ- 
సత్సంగమనేది ఆమ్రవృక్షం, (శ్రద్ద వసంత బుతువు, శమం-దమం-దయ 
అనే లతలు ఆ వృక్షానికి చుట్టుకొని ఉంటాయి. జ్ఞానం ఆ చెట్టుకు పండే 
పండు. భగవత్‌ చరణాలలో రతే ప్రీతి, అదే ఈ పండ్లలో రసం - అంటాడు. 
ఎందరో మహర్షుల తపస్సు సిద్ధించి జ్ఞానమనే పండు పండినప్పటికీ, ఆ 
పండ్లలో భగవత్‌ చరణం అనే రసం లేని కారణంగా, వాటిలో రుచి లేదు. 
శబరి పండ్లలో రుచి ఉండటానికి కారణం ఇదే. 


98 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


ఎంత పూర్షుడైన జ్ఞానిలో కూడా సూక్ష్మంగా నేను సాధించాననే 
అహంకారం లేశమంతయినా మిగిలిపోతుంది. భక్తి మార్గంలో ప్రయాణించి, 
అదే పరిపక్వస్థితిలో ఉన్న శబరిలో మాత్రం వినయం-ప్రేమ, రసోత్పత్తి 
తప్ప మరొకటి లేదు. ఆధ్యాత్మిక అర్థాలలో చెప్పాలంటే సీత అనే భక్తిని 
రావణుడనే మోహం ఎత్తుకు వెళుతుంటే, వివేకమనే పక్షి ఎదుర్కొంటుంది. 
శాయశక్తులా ప్రయత్నిస్తుంది. కానీ మోహం బారి నుండి భక్తిని రక్షించలేక 
అది మరణిస్తుంది. సాధనలో మనం అందరం చేసేదిదే. మనలో 
వాసనరూపంలో మోహం విజృంభించినపుడు ఎంతటి బలమైన లోతైన 
వివేకం కూడా పనిచేయదు. వాసనా ప్రవాహంలో మనసు కొట్టుకపోతుంది. 
భక్తి దొంగిలించబడుతుంది. ఇక ఆ పనిని శబరి అనే భగవత్‌ చరణమే 
చేయగలదు. అందుకే భగవంతుడు సీత జాడ చెప్పమని శబరి నడిగాడు. 
ఆవిడ సంకోచిస్తూ 'సర్వజ్ఞులు, సర్వవ్యాపులు అయిన మీరు తెలియనట్టు 
నన్ను అడుగుతారేమిటి'? అంటూ “మీరు పంపాసరోవరం వెళ్లండి. అక్కడ 
మీకు సుగ్రీవుడు మిత్రుడౌతాడు. ఇక ముందు ఏం చేయాలో అక్కడ 
తెలుస్తుంది” అన్నది. 

శబరి శ్రీరాముడి వద్ద సెలవు తీసుకొని, ఉత్తమ లోకాలకు వెళ్లి 
పోయింది. ఇప్పటివరకూ దుఃఖిస్తూ ప్రతిచోటా సీతజాడ నడిగే రాముడు 
ప్రశాంతంగా బుష్యమూక పర్వతం వైపుకు కదలివెళ్తాడు. శబరి ధర్మసంస్థిత 
అయిన (శమణి. రాముడు కూడా ఆవిడను 'తపోధని అని, 'సిద్దాసిద్ద 
సమ్మితా' అని కూడా సంబోధించాడు. ఆవిడ భిల్లజాతికి చెందిన వనకన్య 
కాదు గానీ, 'మయాతు సంచితమ్‌ వన్యమ్‌' - నా చేత అనేక వనద్రవ్యాలు 
(పూలు, ఫలాలు - పండ్లు, కందమూలాలు మొదలైనవి) మీ కొరకు 
సంచితం చేయబడినాయి అని మా(త్రం చెప్పింది. 


రాముడు బుష్యమూకం వైపుకు ప్రయాణం సాగించాడు. 


తెలుగు సేత ః మైత్రేయ 99 


కిష్కింధాకాండము 


అవతారిక:- శబరిని ఉత్తమలోకాలకు పంపిన పరమాత్మ ఆవిడ 
సలహాపై సుగ్రీవుడితో స్నేహం చేశాడా? వారి స్నేహానికి మధ్య వారథిగా 
నిలిచింది ఏమిటి? (ప్రేమా? లోభమా? లేక భయమా? కిష్కింధాకాండ 
రూపంలో వేదమాత కథను ముందుకు నడుపుతుంది. 


62న నుంటత్రం : 
భీతాయ నాధమానాయ బుషయే సప్తవధ్రయే। మాయాభి 
రశ్వినా యునం నృక్షం సంచ విచాచథః॥ (బుగ్‌: 5-78-6) 


తాత్పర్యము :- సంబంధి జనుల చేత బాధింపబడి సప్తవఘై బుషి 
ఆశ్రమంలో నివసిస్తున్న సుగ్రీవుడు రామలక్ష్మణులతో ఇలా అన్నాడు. 
“అశృనీకుమారులలాగ సుందరులు, మాయచేత మానవరూపాలు ధరించిన 
వారు అయిన మీరిరువురు యువకులు పశుదేహాన్ని పొందిన నాకు 
దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించారు. 


వ్యాఖ్యానము:- _ భక్తిలో తెలుసుకోవడం మొదటి మెట్టుగా చెప్పబడింది. 
ఒక వ్యక్తిని గురించి గానీ లేక వస్తువును గురించి గానీ తెలుసుకోలేకపోతే 
దానిలో విశ్యాసం పెంచుకోవడం ఎలా? విశ్వాసం దృఢం కాని దానితో 
(ప్రీతిని పెంచుకోవడం ఎలా? ప్రీతిలేకుండా భక్తిలో దృఢత్వం అనేది నీళ్లలో 
మీగడను ఆశించడం లాంటిదవుతుంది. 


100 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వజ్రం అంటే ఏమిటో తెలియనివాడు దానిని గాజు ముక్కగా ఎంచి 
విడిచిపెట్టడం సహజమే కదా! అలాగే బుష్యమూక పర్వతం వైపుకు వస్తున్న 
రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు అజ్ఞానం చేత భయభీతుడైనాడు. 

ఒకప్పుడు మతంగ మహర్షి ఈ పర్వతం మీద ఒక ఆ(శ్రమం 
కట్టుకొని మౌనంగా తపస్సు చేశాడు. బుషి మౌనంగా ఉండి తపస్సు 
చేశాడు కనుక ఆ పర్వతానికి బుష్యమూక పర్వతమని పేరు వచ్చింది. 
సప్రధాతువులు(చర్మము, మాంసము, ఎముకలు మొదలైనవి) తాదాత్మ్యం 
నుండి ఎదిగినవాడు గనుక ఆయనకు సప్తవఘిమహర్షి అనే పేరు వచ్చింది. 
వాలి దుందుభి అనే రాక్షసుడిని చంపి వాడి శరీరాన్ని విసిరివేస్తే అది వచ్చి 
ఈ ఆశ్రమంలో పడింది. ఆశ్రమాన్ని ఈ విధంగా రక్తమాంసాలతో అశుద్దం 
చేయడంతో కోపగించిన మతంగ మహర్షి ఈ పర్వతం మీదికి వాలి గనుక 
వస్తే తలపగిలి చనిపోతాడని శపించాడు. వాలితో జరిగిన సంఘర్షణలో 
సుగ్రీవుడు తన్నులు తిని, వాలి రావడానికి భయపడే ఈ పర్వతాన్ని చేరి, 
శిథిలమైపోయిన ఈ మతంగ మహర్షి ఆశ్రమంలో నివసించడం మొదలు 


సపెట్లాడు. 
లబ 


స్వయంగా వాలి రాకపోయినా తనను సహరించడానికి ఎవరినన్నా 
పంపిస్తాడేమోనని సుగ్రీవుడు భయపడుతున్నాడు కనుక ఆ పర్వతం వైపు 
వస్తున్న బలశాలులైన రామలక్ష్మణులను చూడగానే వారిని శత్రువులుగా 
ఎంచి భయకంపితుడైనాడు. 


ధరి ఒటు రూప దేఖుతై జా ఈ 
కపాను జాని జియ నయన బురూ-ఈ/ 
తన మంత్రి హనుమంతుడిని పిలిచి (బ్రాహ్మణ వటువు (బ్రహ్మచారి) 
రూపం ధరించి ఆ వస్తున్నవారెవరో ఎందుకు వస్తున్నారో తెలుసుకో. ఒకవేళ 
వారేమైనా హాని చేయడానికి వస్తున్నట్టు తెలిస్తే నాకు సైగ చేయి వెంటనే 
పారిపోతాను” అన్నాడు. 


తెలుగు సేత ః మైత్రేయ 101 


ఆ వస్తున్నవారు ఒక (ప్రక్క వల్కలాలు ధరించి బుషులలాగా 
ఉన్నారు. మరో పక్క ఆయుధాలు ధరించి క్షత్రియులలాగా ఉన్నారు. 
కనుక (బ్రహ్మచారి రూపంలో వెళ్లిన వాణ్ణి క్షత్రియులైతే (బ్రాహ్మణుడిగా 
భావించి చంపరు. ఒకవేళ వారే బుషులైతే వటువును వాత్సల్యంతో 
చేరదీస్తారు కూడా. అవన్నీ ఆశ్రమాలతో నిండి ఉన్న అరణ్య(ప్రాంతాలే 
కనుక ఏదో ఒక ఆ(శ్రమం నుండి వచ్చిన చదువుకునే విద్యార్థిగా భావిస్తారే 
గాని రహస్యదూత అని అనుమానించరు. 


వటువు రూపంలో రామలక్ష్మణుల వద్దకు వచ్చిన ఆంజనేయస్వామి 
ఒక విచిత్రాన్ని చూచాడు. “కుందేందీవర సుందర వతిబలౌ విజ్ఞాన 
ధామావుభౌ' ఆ యిరువురు యువకులలో ఒకరు శ్యామవర్లంలో నూ 
మరొకరు గౌరవర్లంలోనూ ఉన్నారు. అందంగా ఉన్నారు. వారి ముఖకాంతి 
విజ్ఞానంతో భాసిల్లుతోంది. నిజానికి ఇవన్నీ విరుద్ద ధర్మాలు. ఒకటి 
ఉన్నచోట మరొకటి ఉండదు. సామాన్యంగా లోకంలో సౌందర్యం ఉన్నచోట 
కోమలత ఉంటుంది గానీ బలం ఉండదు. బాగా కసరత్తు చేసి బలాన్ని 
పెంచుకున్న వాడికి కాస్త బుద్ది తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ విరుద్ద 
ధర్మాలకు ఆటపట్టయిన రామలక్ష్మణులు హనుమంతుడికి దర్శన 
మిచ్చారు. క్షత్రియ రూపంతో తిరుగుతున్న మీరెవరు? ఏ కారణం చేత 
మీరీ కఠిన అరణ్యభూములలో కందిపోయే కోమల చరణాలతో తిరుగాడు 
తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో రాజభవనంలో హంసతూలికా 
తల్ఫాలపై విశ్రమించవలసినవారు అని నాకనిపిస్తున్నారు. అటువంటి మీరు 
ఎండవానలను, ఈదురు వడగాలులను సహిస్తూ ఎందుకు ఈ భీకరా 
రణ్యాలలో తిరుగాడుతున్నారు? మీరు త్రిమూర్తులా? ఓహో మీరు ఇద్దరే 
ఉన్నారు కదా! కనుక నరనారాయణులా? లేక ఈ భూ భారాన్ని 
తగ్గించడానికి ఏకకాలంలో రెండు రూపాలను ధరించి దిగివచ్చిన పరమాత్మే 
కాదు కదా! అంటూ హనుమంతుడు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే వెళ్తాడు. 


102 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వాల్మీకి రామాయణం దక్షిణాదిపాఠాన్ని అనుసరించి హనుమంతుడి 
సంభాషణను విన్న రాముడు లక్ష్మణుడి వైపుకు తిరిగి 'ఇతడెవరో గొప్ప 
వ్యాకరణ పండితుడై ఉంటాడు, గొప్ప విద్వాంసుడై ఉంటాడు; ఇంతవరకు 
ఆయన మాట్లాడిన మాటలలో ఒక్క వ్యాకరణ దోషం కాని, ఉచ్చారణ 
లోపం గానీ లేవు' అంటాడు. ఈ విషయం అన్ని ప్రాంతాల పాఠాలలో 
లేదు. 


హనుమంతుడి ప్రశ్నలకు సమాధానమిస్తూ రాముడు 'మేము దశరథ 
మహారాజు కుమారులం, రామలక్ష్మణులం, మా తండ్రి ఆజ్ఞమీద అడవికి 
వచ్చాం. నా వెంట నా భార్య సీత కూడా ఉండేది. ఎవడో దుష్టరాక్షసుడు 
ఆవిడను ఎత్తుకెళ్లాడు. ఆమెను వెతుకుతూ ఇలా తిరుగుతున్నాము. ఇది 
మా కథ. ఇక నీవెవరో చెప్పు" అన్నాడు. 


స్వామి మాటలలో నేను సర్వజ్ఞుడైన పరమాత్మనయితే నా భార్యను 
ఎవడు ఎత్తుకు వెళ్లాడో, ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయానా అనే భావన, 
నేను ఆజ్ఞాపించే ప్రభువునైతే తండ్రి ఆజ్ఞ మేరకు అడవికి ఎందుకు 
వచ్చేవాణ్ణి? అనే ప్రశ్న, భూభారాన్ని తగ్గించడానికి వచ్చిన పరమాత్మనే 
గనుక అయితే నాకు భార్యా విరహదుఃఖభారం ఎందుకు ఉంటుందనే 
చమత్కారం కనిపిస్తాయి. 


ఇది భక్తుడికి భగవానుడికి మధ్యన నడిచిన దోబూచులాట. ఇద్దరు 
సమర్భులైన నటకులు వేషాలు మార్చుకొని వచ్చారు. ఒకరి ముందు ఒకరు 
నటిస్తున్నారు. పరమాత్మ మానవుడైతే జీవుడు వటువైనాడు. రామాయణం 
లోని మరో పాత్ర రావణుడు. రాముడు పరమాత్మ అవునో కాదో 
పరీక్షించడం కొరకు మాయ జింకను సృష్టించాడు. చివరికి వాడు రాముడు 
పరమాత్మ కాకపోగా, సృష్టిలో బంగారు జింక అనేది ఉండదు అనే 
సామాన్యజ్ఞానం కూడా లేని మూర్చుడు అనే నిష్కర్షకు వచ్చాడు. పరమాత శై 
అను[గ్రహం లేనిదే ఆయనను గుర్తించడం ఎవరితరం. 


తెలుగు సేత ః మైత్రేయ 103 


శివపురాణంలోనూ, మానసరామాయణంలో కూడా రాముడు 
భగవంతుడు అవునో కాదో పరీక్షించడం కొరకు వెళ్లిన సతీదేవి కథ 
కనిపిస్తుంది. 


“భవానీ శంకరౌ వందే (శ్రద్దా విశ్వాసరూపిణౌ' - శంకరుణ్ణి మానస 
కారుడు విశ్యాసమనీ, పార్వతిని శ్రద్ద అనీ అంటాడు. 


మొదట పార్వతి సతీరూపంలో దక్షుడి పుత్రికగా పుట్టింది. దక్షత 
యొక్క కూతురు కనుక ఆవిడ విశ్వాసాన్ని అంటిపెట్టుకొని ఉండలేదు. 
అగస్త్యమహర్షి ద్యారా రామాయణం విని వస్తున్న సతీశివులకు సీతాన్వేషణలో 
దుఃఖితుడై ఉన్న రాముడు కనిపిస్తాడు. సర్వజ్ఞుడైన ఈశ్వరుడే రాముడై 
అవతరిస్తే మరి ఆయనకు సీత ఎక్కడ ఉన్నదో తెలియదా! అనే సంశయం 
కలుగుతుంది. భగవద్భక్తి ఉన్నవాడికి అది రామలీలలాగా కనిపించేది. కానీ 
అది లేని సతికి రాముడు మామూలు రాకుమారుడేమో అనే సందేహం 
కలిగింది. విశ్వాసరూపుడైన శివుడు స్వయంగా ఆయన పరమాత్మే అని 
ఉపదేశించినా సంశయం వీడలేదు. ఆవిడ వెళ్లి రాముడిని పరీక్షిస్తానన్నది. 


వో ఇపొ సోయి బో రామరచిరాభ్లా! 
అనకహిలగై జపన హరినామా॥ 


రాముడి సంకల్పంలో ఏముందో (ఆ పరమాత్మ భవిష్యత్తు ఎలా 
మలచబోతున్నాడో) అలాగే అవుతుంది, అంటూ భగవన్నామం స్మరిస్తూ 
శివుడు ఒక చెట్టు (క్రింద కూర్చున్నాడు. 


రాముడు సర్వజ్ఞాడవునో కాదో తెలుసుకుందామని వెల్లిన సతి 
ఆయనను పరీక్షించి వెనక్కు వస్తుంది. కానీ తాను ఆయనను పరీక్షించ 
లేదని శివుడితో అబద్దం చెబుతుంది. శివుడు దివ్యదృష్టితో జరిగిన 
విషయాన్ని చూస్తాడు. ఆయన జరిగిన విషయానికి కోపగించుకోవచ్చు. 
కాని ఇది కూడా రాముడి లీలలలో ఒక భాగం అయి ఉంటుందంటూ 


104 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


స్వీకరించాడు. కాని తనకు పూజ్యురాలై తల్లి స్తానంలో నిలిచే సీత రూపాన్ని 
ధరించి సతి రాముడిని పరీక్షించింది కనుక ఆవిడను భార్యగా ఎలా 
స్వీకరించాలి? ఈ సమస్యను కూడా రామునికే విడిచి ఆయనను ధ్యానిస్తూ 
కూర్చుంటాడు శివుడు. “ఇక ఈ జన్మలో ఆవిడ నీకు భార్య కాలేదు” అనే 
అంతర్వాణి వినిపించింది. ఆయన దానిని రాముని ఆజ్ఞగా భావించి 
పాటిస్తాడు. తరువాత సతీదేవి శివుడి మాటను కాదని దక్షయజ్ఞానికి వెళ్లి 
ఈ దక్షత కారణంగానే, అహంకారం జనిస్తుందనీ దీని వల్లే జీవుడు విశ్వాసం 
నుంచి దూరమవుతాడని (గ్రహించి దక్షత నుండి ఏర్పడ్డ శరీరాన్ని 
విడిచిపెడుతుంది. రెండవ జన్మలో (శ్రద్దారూపిణిగా పార్వతి రూపంలో 
చల్లని హిమవంతుని ఇంట పుడుతుంది. ఆ రుద్రుడే (శివుడే) రామ 
సేవార్థమై హనుమంతుడిగా పుట్టడానికి నిశ్చయించినపుడు ఆయనను 
విడవలేక ఆయన (బ్రహ్మచారిగా అవతరించబోతున్నాడు గనుక ఆయన 
భార్య కాలేక ఆయన శరీరంలో ఒక భాగమైన తోకగా పార్వతి పుట్టిందని 
భావార్థరామాయణం చెబుతోంది. ఇలా (శ్రద్దావిశ్వాసాల అభిన్నరూపంగా 
హనుమంతుడు అవతరించాడు. 

పార్వతి సతిగా ఉన్నప్పుడు రాముడి స్వరూపాన్ని తెలుసుకోవడానికి 
చేసిన పరీక్ష ఆవిడకు సంతోషాన్నిగాని, ఆవిడకు భవిష్యత్తులో శుభాన్ని 
గాని చేకూర్చలేదు. రావణాసురుడు కూడా తాను రాముడికి పెట్టిన మాయా 
జింక పరీక్షలో బావుకున్నది ఏమీ లేదు. ఈ ఇద్దరిలో ఒకరు విశ్వాసానికి 
ప్రతిరూపమైన శివుడికి భక్తుడు, మరొకరు భార్య. ఒకరు రాముడిని గురించి 
శివుడిని అడగలేదు, మరొకరు చెప్పినా వినలేదు. వీరిద్దరూ పరీక్షల ద్వారా 
ఈశ్వరుడిని తెలుసుకుందామనుకున్నారే కానీ, జిజ్ఞాసువులై విశ్వాసం ద్యారా 
పరమాత్మను పొందుదామనుకోలేదు. 


తాను సర్వజ్ఞుడిని గానీ, ఆజ్ఞాపించే ప్రభువును గానీ కానని తండ్రి 
దశరథమహారాజు ఆజ్ఞకు బద్దుడనై అడవికి వచ్చిన సేవకుడినని, భార్యను 


తెలుగు సేత : మైత్రేయ 105 


పోగొట్టుకొని ఆవిడ ఎక్కడ ఉందో తెలియక వెతుకుతున్న అజ్ఞానినని, 
దుఃఖభారంతో (క్రుంగిపోతున్న మామూలు జీవినని, అంతేగాని భూ భారాన్ని 
తగ్గించడానికి వచ్చిన పరమాత్మను కానని రాముడు చెప్పగానే, స్వామిని 
గుర్తించిన హనుమంతుడు ఆయన కాళ్లపైన ఒరిగిపోయాడు. 


ఈ విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాను సాధారణ 
జీవినని, కష్టాలలో ఉన్నవాడినని, అజ్ఞానినని, తండ్రి ఆజ్ఞకు బద్దుణ్ఞని 
శ్రీరాముడు చెబుతుంటే ఆయనే భగవంతుడనే విషయం ఆంజనేయ 
స్వామి ఎలా గ్రహించాడు? నిజమైన భక్తుడు లేదా జ్ఞాని భగవంతుడిని 
గుర్తించగలడు. పుంసాం మోహనరూపుడు, తేజోనిధి అయిన స్వామిని 
గుర్తించడం కష్టమా అని కొందరు అనవచ్చు, కానీ ఒక విచిత్రమైన విషయం 
ఏమిటంటే, తేజస్సులో రావణుడు రాముడికి ఏ మాత్రం తీసిపోడు. 
రావణాసురుడి తేజాన్ని మొదటిసారి చూచినప్పుడు రాముడే ఆశ్చర్య 
పోయాడు. కాబట్టి తేజస్సును చూసి ఎవరూ భగవంతుడిని గుర్తించలేరు. 
మొదటిసారి లంకలో కొలువుదీరి ఉన్న రావణుడిని చూసిన ఆంజనేయ 
స్వామి ఆశ్చర్యపోయాడు. సాక్షాత్తు భగవంతుడిలాగా అష్టదిక్సాలకులను 
శాసించగలిగిన మహాశౌర్య, ఐశ్యర్యవంతుడైన ఆ మహాశివభక్తుడి తేజస్సును 
మనసులోనే పొగడకుండా ఉండలేకపోయాడు. కానీ వాడు స్వయంగా తన 
నోటితోనే తన శౌర్యాన్ని పొగుడుకుంటూ, అఖిలాండకోటిబ్రహ్మాండ 
నాయకుడైన శ్రీరాముడిని దూషించగా వాడి అల్పత్యాన్ని, అజ్ఞానాన్ని చూసి 
ఆంజనేయస్వామి జాలిపడకుండా ఉండలేకపోయాడు. ఆత్మస్తుతి, 
పరనింద, అజ్ఞాని అయిన జీవుడి లక్షణం. గోప్యత, వినయం, సరళత, 
నవుత, కోమలత్వం భగనత్‌ లక్షణాలు. వీటిని చూసే రాముడిని 
భగవంతుడిగా ఆంజనేయస్వామి గుర్తించాడు. 


భగవత్‌ చరణాలను పెనవేసుకున్న ఆంజనేయస్వామి శరీరం 
పులకరించగా, ఆనందా(శ్రువులు ధారలై ప్రవహించగా ఇలా అన్నాడు, 


106 వేదమం(త రామాయణం-దొతీయ భాగము 
& 


“స్వామీ! చిన్నతనంలో తప్పిపోయిన తనయుడు తండ్రిని గుర్తించలేక 
పోవడం సహజమే కదా! కనుక నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. 
అందుకే నేను మీ పరిచయం అడిగాను కానీ, ఈ జీవిని నీవెవరని 
మీరడగడం న్యాయమేనా? ఎందుకని నన్నిలా దూరంగా నిలుపుతున్నారు 
స్వామీ?” కానీ ఈ రోజు స్వామి ఎందువల్లో కాఠిన్యము[ద్రను అవలం 
బించాడు. తన చరణాల నుండి ఆంజనేయ స్వామిని లేపలేదు. 


ఆంజనేయస్వామి తన లోపం ఏమై ఉంటుందో ఆలోచించడం 
మొదలుబెట్టాడు. సాధారణ జీవుడికి, సాధకుడికి ఉండే తేడా ఇదే. 
భగవంతుడు అను[గ్రహించకపోతే సాధారణ జీవి నాస్తికుడౌతాడు, సాధకుడు 
మా(త్రం తన లోపం ఏమై ఉంటుందా అని ఆలోచించి, దాన్ని 
తొలగించుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆంజనేయస్వామికి తన లోపం ఏమిటో 
అర్థమైంది. వెంటనే ఆయన తన సహజ మర్కట రూపాన్ని ధరించాడు. 
భగవంతుడు శరణాగతుడైన కామిని, (క్రోధిని, లోభిని కూడా స్వీకరిస్తాడు, 
కాని కపటిని స్వీకరించడు. కపటం అంటే సరళత్వం లేకుండా ఉండటం 
(త్రికరణ శుద్ది లేకపోవడం). మనసులోని మాటనే మాటల ద్వారా చెప్పడం, 
చెప్పినదాన్నే చేయడాన్ని సరళత్వం అంటారు. ఒక వ్యక్తి స్వలాభాన్ని 
అపేక్షించో లేక గుర్తింపు కోరుకునో లేక మరేదైనా కారణం వల్లనయినా 
(త్రికరణశుద్ధిగా ప్రవర్తించనప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేకంగా 
విభజింపబడుతుంది. భగవంతుడు ఎప్పుడూ ఒకే వ్యక్తికి లభిస్తాడు. అనేక 
ముఖాలుగా విడిపోయిన జీవికి కాదు. ఆయన 'నేను ఎవరిని స్వీకరించాలి, 
చెడు చేయాలని ఆలోచించే వాడినా? పొగుడుతూ మాట్లాడిన వాడినా? 
లేక పని తప్పించుకు తిరిగిన వాడినా? నువ్వు నా దగ్గరికి ఈ మూడు 
రూపాలలో వచ్చావు, ఇప్పుడు నేనేం చేయాలి?” అని అడుగుతాడు. 
భగవంతుడు మిమ్మల్ని వికృతంగా సృష్టిస్తే అలాగే ఆయన వద్దకు వెళ్లండి; 
అంతేగాని ష్టాస్టిక్‌ సర్జరీ చేయించుకొని కాదు. ఆంజనేయస్వామి ఈ 


తెలుగు సేత : మైత్రేయ 107 
సత్యాన్ని గుర్తించాడు. నన్ను స్వామి మర్కట రూపంలో సృష్టించాడు, 
నేను రూపం మార్చుకొని రావడం వల్ల ఆయన నన్ను స్వీకరించడం లేదు 
అనిగ్రహించాడు. అందుకే తన సహజ మర్కట రూపాన్ని ధరించాడు. 
వెంటనే శ్రీరాముడు ఆంజనేయస్వామిని లేపి గట్టిగా కౌగలించుకొని 
“ఎందుకు బాధపడతావు హనుమా! నువ్వు నాకు లక్ష్మణుడి కన్నా రెండందాల 
'ప్రియుడివి” అన్నాడు. 

పార్వతీమాతకు రామాయణాన్ని వినిపిస్తున్న పరమశివుడు “పార్వతీ! 
శ్రీరామచంద్రస్వామి కౌగిలిలో ఆంజనేయస్వామి పొందిన ఆ సుఖం 
ఇంతంత అని వర్షించలేను” అని చెబుతూ సమాధిని పొందాడు. ఏకాదశ 
రుద్రావతారుడిగా తాను పొందిన ఆ బ్రహ్మసుఖ స్పర్శను స్మరించడం 
వల్ల ఆయనకు సమాధి కలిగింది. అటువంటి ఆలింగన సుఖం సీతామాత 
కూడా పొందలేదు అంటారు పెద్దలు. రాజభవనంలో ఉన్నప్పుడు అనేక 
ఆభరణాలు, అరణ్యవాసంలో స్వామి (వ్రతదీక్ష ఆవిడకు ఈ సుఖాన్ని 
దక్కనివ్వలేదు. కేవల కౌపీనధారి అయిన ఆంజనేయస్వామికి మాత్రం 
ఈ అదృష్టం వరించింది. 


లక్ష్మణుడి కన్నా తాను రెండందాలు 'ప్రియుడిననే మాటను 
భగవంతుడు తనలో అహంకారం పెరుగుతుందో లేదో చూడటానికి వాడి 
వుంటాడనే భావనను ఆంజనేయస్వామికి కలగజేసింది. కానీ అదే మాట 
లక్ష్మణస్వామిని ఆలోచించేలా చేసింది. చిన్నతనం నుండే సేవచేస్తున్న 
తనకన్నా, ఇప్పుడే స్వామి సన్నిధికి చేరిన ఆంజనేయస్వామి ఏవిధంగా 
రెండందాల స్వామికి ప్రియుడు” అంటూ ఆలోచించడం మొదలు బెట్టాడు. 
లక్ష్మణస్వామి స్థానంలో మరే యితర జీవి ఉన్నా ఆంజనేయస్వామి 
విషయంలో ఈర్ష్యపడేవాడు; రామచం(ద్రస్వామి తనను నిరాదరించాడని 
బాధపడటమో లేదా (క్రోధం చెందడమో లేక ద్వేషం పెంచుకోవడమో 
చేసేవాడు. కానీ నిస్వార్థసేవలో ముణిగివున్న వైరాగ్యస్వరూప లక్ష్మణుడిని 
స్వామి వారి ఈ మాట ఆలోచించేలా చేసింది. 


108 వేదమం(త రామాయణం-దొతీయ భాగము 
ఈ స్స్‌ 


కొందరు సేవకులు, యజమాని దగ్గర ఉంటేగానీ సేవచేయలేరు, 
మరి కొందరు సిగ్గరులు యజమాని నుండి దూరంగా ఉంటేగాని సరిగ్గా 
సేవచేయలేరు. లక్ష్మణుడు మొదటి జాతికి చెందినవాడు. భరతుడు రెండవ 
జాతికి చెందినవాడు. 14 సంవత్సరాలు అయోధ్యా సింహాసనాన్ని 
కాపాడటమే గాక రాజ్య సంపదను అనేక రెట్టు వృద్ది జేసి స్వామికి 
సమర్పించడం అనే కార్యం భరతుడు శ్రీరాముడి నుండి దూరంగా ఉండే 
చేయగలిగాడు. లక్ష్మణుడు స్వామిని జీవితాంతం నీడలాగా వెంట ఉండి 
సేవ చేశాడనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు సర్వసమర్భులైన 
సేవకులుంటారు; వారు యజమానికి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా 
కూడా సేవచేయగలరు. అటువంటివాడే ఆంజనేయస్వామి. ఆయన 
భగవంతుడి వద్ద ఉండి సేవచేయగలడు, దూరంగా లంకకు, అయోధ్యకు 
వెళ్లి స్వామి కార్యం నెరవేర్చగలడు. అందుకే భరతుడు + లక్ష్మణుడు = 
ఆంజనేయుడు అని లెక్కచెప్పవచ్చు. పైగా భరతుడు, లక్ష్మణుడు కేవలం 
భగంతుడి సేవ మాత్రమే చేయగలరు, ఆయన వాత్సల్యాన్ని మాత్రమే 
పొందగలరు. కానీ ఆంజనేయస్వామి భగవంతుడి సేవ, భక్తిమాత సేవ, 
భక్తుల సేవ కూడా చేయగలడు. భక్తుల విశ్వాసాన్ని, భగవత్‌ అనుగ్రహాన్ని, 
భక్తిమాత వాత్సల్యాన్ని కూడా పొందగలడు. కాలస్వరూపుడైన లక్ష్మణుడు 
భవిష్యత్తులో ఆంజనేయస్వామి లంకలో సీతామాత అనుగ్రహాన్ని పొందుతూ 
ఉండటం, విభీషణాది భక్తుల విశ్వాసపా(త్రుడవుతూ మెలగడం, రామాయణ 
పాత్రలన్నీ ఈ భూమి నుండి అవతారం చాలించి వెళ్లి పోయినా, 
చిరంజీవిగా కోట్లకొద్దీ సంవత్సరాలు రామభక్తులను స్వామి సన్నిధానానికి 
చేర్చుతూ ఉండటం చూడగలిగాడు. అందుకే ఆయన స్వామికి రెండందాల 
'ప్రియుడని [గ్రహించాడు లక్ష్మణస్వామి. 


మీరు మీ భార్య ఎడల ఎక్కువ (ప్రేమ కలిగి ఉంటారా లేక మీ 
భార్య మెడలోని ఆభూషణాల ఎడలా? భార్య ఎడలనే కదా! లక్ష్మణుడు 


తెలుగు సేత ః మైత్రేయ 109 


ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడి అవతారమైన రాముడికి తల్పం, శివుడికి 
కంఠాభరణం. తన సేవకుడు లేదా తన మిత్రుడి కంఠాభరణం అయిన 
వాడు స్వామికి ఇష్టుడైనా అంతకన్నా ఆయనకు తన మిత్రుడు, 
హృదయేశ్వరుడే రెండందాల (ప్రియుడు. 


సుప్రసన్నుడై తనను ఆదరించిన స్వామి అనుకూలుడిగా ఉన్నాడని 
గ్రహించిన ఆంజనేయస్వామి, సుగ్రీవుడి ప్రస్తావన తీసుకువచ్చాడు. 'స్వామీ! 
సుగ్రీవుడనే వానరరాజు ఒకడు ఈ బుష్యమూక పర్వతం మీద ఉన్నాడు; 
వాడు కష్టాలలో ఉన్నాడు. వాడి కష్టం మీరు తీర్చండి, సీతామాతను 
అన్వేషించడంలో మీకు వాడు సాయం చేయగలడు. వాడు మీ సేవకుడు, 
వాడి దగ్గరకు వెళదాం రండి” అన్నాడు ఆంజనేయస్వామి. 


రామచంద్రస్వామి నవ్వుతూ 'వాడు నా సేవకుడైతే వాడు నా దగ్గరికి 
రావాలి గానీ, నన్ను వాడి దగ్గరికి రమ్మంటావేమిటి?' అన్నాడు. దానికి 
ఆంజనేయస్వామి నవ్వుతూ 'స్వామీ! వామనావతారంలో బలిచక్రవర్తిని 
ఉద్దరించడానికి ఆయనింటికి మీరు బిచ్చమెత్తుతూ వెళ్లగాలేనిది, ప్రహ్లాదుణ్ణి 
ఉద్ధరించడానికి ఆయన ఇంటికి మనిషో పశువో తెలియని వింతరూపం 
ధరించి వెళ్లగా లేనిది, వేదరక్షణకు కంపుకొట్టే చాప రూపంలో నీళ్లలో 
నానగా లేనిది, సాగరమథనంలో కూలివాడిగా పర్వతాన్ని నడుము మీద 
మోయగాలేనిది, భూమాతను రక్షించడానికి సూకర ప్రవృత్తిని స్వీకరించగా 
లేనిది, ఈరోజు సుగ్రీవుడి విషయంలో ఇబ్బంది ఏమొచ్చింది? ఇలా 
అన్నానని ఆ(గ్రహించకండి స్వామి, కాలానుగుణంగా సాంప్రదాయాలు 
మారుతున్నాయి. శిష్యులైన మీరు గురు విశ్యామిత్రులకు సేవచేయాలి 
కానీ ఆయనే మీకు సుప్రభాతం పాడి నిద్రలేపుతాడు; పైగా సుగ్రీవుడిని 
మీ దగ్గరికి తీసుకురాకపోవడానికి మరోకారణం కూడా ఉంది స్వామీ; 
అదేమిటంటే ఎత్తు మీద ఉన్న వాణ్ణి (క్రిందికి లాగడం కన్నా మనమే పైకి 
వెళ్లడం మంచిది కదా' అన్నాడు. 


110 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


లీలామానుషవిగహుడు ఈరోజు మి(తుడు, తనయుడు, 
హృదయేశ్వరుడు లభించిన ఆనందంలో దోబూచులాట ఆడుతున్నాడు. 
“ఈరోజు సుగ్రీవుడి దగ్గరికి వచ్చేవాబ్లే గాని నడిచి నడిచి అలిసి ఉన్నాను, 
ఏం చేసేది ఈ రాజభోగాలు నన్ను సుకుమారుడిగా మార్చాయి” అన్నాడు. 
ఆంజనేయస్వామి నవ్వుతూ “ఇన్నాళ్ళూ మీరు వాహనం లేక నడిచి 
అలిసిపోయారు స్వామి, కాని ఇప్పుడు ఇక ఆ కొరత లేదు. ఇక నుండి 
నేనే మీ వాహనాన్ని అంటూ పర్వతాకారుడై అన్నదమ్ములనిద్దరినీ తన 
భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆకాశమార్గాన బుష్యమూక పర్వత 
శిఖరా[గ్రాన వాలాడు. 


సాధకుడు సాధనా పటిమలేక గానీ, భగవదను[గ్రహం లేక గానీ 
పతనం కాడు, గురు అనుగ్రహం లేనప్పుడే అతడు పతనమయ్యేది. 
దత్తాత్రేయస్వామిని సాక్షాత్కరించుకున్న కార్తవీర్యార్దునుడు, శివుడిని 
సాక్షాత్కరించుకున్న రావణాసురుడు, సాక్షాత్తు భగవంతుడిని వెంట 
బెట్టుకొని తిరిగిన పాండవులు కూడా కష్టాలు పడ్డారు. ఏ సాధనాలేని 
పశువు సుగ్రీవుడు, భోగలాలసత, కృతఘ్నత, పిరికితనం, ధనాకాంక్ష, 
రాజ్యేచ్చ వాడి స్వభావంలోనే ఉన్నాయి. అయినా వాడు భగవంతుడిని 
పొందాడు. తన వెంట ఉన్న ఆంజనేయస్వామిని వాడు ఏనాడూ గురువుగా 
గుర్తించలేదు; తన సేవకుడు లేదా మంత్రి అని మాత్రమే అనుకున్నాడు. 
కానీ ఆయనలో సంపూర్ల్ణవిశ్వాసాన్ని నిలిపాడు. తన కండ్లకు రామ 
లక్ష్మణులు శత్రువులుగా కనిపించినా తన కండ్లను వాడు నమ్మలేదు, 
పరీక్షించడానికి తాను విశ్వసించిన ఆంజనేయస్వామిని పంపాడు. దానికి 
ఫలితంగా ఈ రోజు ఆంజనేయస్వామి సాక్షాత్తు పరమాత్మను తీసుకువచ్చి 
అతడి ఇంటి ముందు దింపాడు. శివ సాక్షాత్కారం పొందిన మహాజ్ఞాని 
రావణాసురుడు ఆంజనేయస్వామి మాటవినని కారణంగా కృష్ణపక్ష 
చంద్రుడిలా నశిస్తే, రాముడిని భగవంతుడిగా గుర్తించలేని అజ్ఞాని 


తెలుగు సేత ః మైత్రేయ 111 


సు(గీవుడు, ఆంజనేయస్వామి మాట విని శుక్లపక్ష చం|ద్రుడిగా 
వృద్దిపాందాడు. 


అవతారిక:- భోగేచ్చ కలిగిన సుగ్రీవుడు పూర్ణకాముడైన రాముడితో 
స్నేహం చేశాడా? ఈ విచిత్ర మైత్రికి మధ్య అనుసంధాత ఎవరు? అతడేమి 
ఆశించి వీరిని కలిపాడు? 63, 64, 65 మంత్రాలలో రామ స్నుగ్రీవ మైత్రి 
ద్వారా వాలి వధను, సు(గీవుడి కృతఘ్నతను సూచిస్తోంది వేతమాత. 


మంత్రాలు 63, 64, 65 : 
దేహి మే దదామి తే నిధేహి మే నితే దధే। నిహార మిన్మే 
హర నిహరం నిహరామి తే॥ (వాజసనేయ సంహిత 3.50) 
ఏవా హి త్వాన్ఫుతుథా యాతయన్తం నుఘా విప్రేభ్యో 
దదతం శృణోమి। కిం తే బ్రహ్మాణో గృహ్హతే సఖాయో 
యే త్వయా నిదధుః కానుమిన్ల ॥ (బగ్‌: 5-32-12) 


కథా దేవానాం కతనుస్య యాముని సుముంతు నాను 
శ్చణ్వతాం మనామేో। కో నృుళాతి కతిమో నో నుయస్కర 
త్కతను ఊతీ అభ్యాననర్తతి ॥ (బుగ్‌: 10-64-1) 


తాత్సర్యము:- సు(గ్రీవుడు రాముడితో “ముందు మీరు నాకు ఇవ్వండి 
తర్వాత నేను మీకు ఇస్తాను. ముందు మీరు నాకు నా ధనాన్ని - స్త్రీని 
ఇప్పించండి. ఆ తర్వాత మీ భార్య మీకు లభించేలా చేస్తాను” అన్నాడు. 


సకామ సుగ్రీవుడిని అనుగ్రహించిన రాముడితో నిష్కామి 
హనుమంతుడు ఇలా అన్నాడు. “శాస్త్రీయ దృష్టిలో మీరు అంతర్యామి 
అవటం వల్ల యజ్ఞం చేసినవారికి ఫలితం ఇస్తారని నేను విన్నాను. కానీ 
మీరిచ్చినా నాలాంటి వారు తీసుకోరు. సఖులు నిష్కాములైన సేవకులు 


112 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


కనుక మీ కార్యాలన్నీ నేను చేస్తాను, దానికి ఫలితం మాత్రం మీ నుండి 
ఆశించను”. 


వాలిని వధించి, సుగ్రీవుడి రాజ్యం ఇప్పించిన తర్వాత రాముడు 
తనను గురించి ఇలా ఆలోచిస్తున్నాడు. 'నా మాట వినే ఈ వానరరూప 
దేవతలలో ఏ రూపం, ఏ నామం గల వానరుడు సీతాన్వేషణ చేయడం 
ద్యారా నన్ను సంతోషపెట్టగలడు? ఎవడు నవమూర్తి సీతను నాకు తెచ్చి 
ఇవ్వగలడు? ఈ పని చేయగల వాడెవరో నాకు తెలియడం లేదు”. 
వ్యాఖ్యానము:- 

అనేక రామాయణాల్లో అనేక రకాలుగా రాముడితో హనుమ - 
సుగ్రీవుల కలయిక వర్షింపబడింది. 


పావన సాఖీ దేఇకరి జోరీ ప్రీతి దృఢాయి' 


రామ, సుగ్రీవులలో ప్రీతి ధృఢమయ్యే విధంగా వారిరువురికి హనుమ 
అగ్నిసాక్షిగా స్నేహం చేయించాడు. 


ప్రజ్వలించే అగ్ని మైత్రీ ధర్మానికి ఉత్తమ ఉదాహరణ. కట్టెలు 
మండాలంటే అగ్ని కావాలి. అగ్ని ప్రకటమై జీవించాలంటే కట్టెలు కావాలి. 
బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని నుండి కట్టెలను-అగ్నిని విడదీయటం అసంభవం. 
అవి రెండూ ఏకమై కలిసిపోయాయి. అగ్ని బాగా మండాలంటే వాయువు 
వీచాలి. కాని తాను ఉన్న విషయం తెలియచేయకుండానే, తన అస్తిత్వం 
బైటపడకుండానే వాయువు అగ్నిని ప్రజ్వలింపచేస్తుంది. అందుకే వాయువు 
ను అగ్నికి మిత్రుడంటారు. వాయువు నిష్కామకర్మకు పరాకాష్ట అగ్ని 
ఇంధనం పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అవి అవసరం 
కొద్దీ స్నేహం చేస్తాయి. కానీ వాయువు నిరపేక్ష భావనతో (వాటి నుండి 
ఏమీ ఆశించక) రెండింటినీ కలిపి (బ్రతికిస్తుంది. ఈ కార్యం వల్ల 
వాయువుకు లభించేది ఏమీ లేదు. అలాగే వాయునందనుడైన 


తెలుగు సేత ః మైత్రేయ 113 


ఆంజనేయుడు కూడా. సుగ్రీవ శ్రీరాములు పరస్పరం వారివారి అవసరాల 
కొద్దీ స్నేహం చేశారు. వారిని కలిపినవాడు పవననందనుడు. 


ఈ విధంగా స్నేహం చేసిన తర్వాత, లక్ష్మణుడు రామకథను - 
సీతాపహరణ విషయాన్ని సుగ్రీవుడికి తెలిపాడు. వెంటనే సుగ్రీవుడు ఒకరోజు 
తాను మం(త్రులతో బాటు ఈ పర్వతం మీద సమాలోచనలో ఉండగా, 
రావణుడి చేత కొనిపోబడుతున్న సీత ఆ(క్రందనను విని తలెత్తి చూడగా, 
ఒక వస్త్రాన్ని క్రింద పడవేసిందని చెప్పి, దాన్ని తెప్పించి రాముడికి ఇచ్చాడు. 
దానిని చూడగానే రాముడికి దుఃఖం పొంగి పొరలింది. వాల్మీకి 
రామాయణంలో సీత నగలమూటను (క్రిందవేయడం, వాటిని సుగ్రీవుడు 
చూపగా కాలి అందెలను మాత్రం లక్ష్మణుడు గుర్తించినట్టు ఉంది. 


రామకథను విన్న తర్వాత సుగ్రీవుడు “స్వామీ మీరు దిగులు విడిచి 
పెట్టండి. సీత తప్పక లభిస్తుంది' అన్నాడు. కరుణామూర్తి రాముడు తన 
నూతన మిత్రుడి ఆ కొద్ది మాటలకే పొంగి పోయాడు. తొందరపడి అతి 
త్వరగా మాట ఇచ్చేవారు, ఈ లోకంలో త్వరగా మాట కూడా తప్పుతా 
రేమో! కుదుటపడిన రాముడు సు(గ్రీవుడి వృత్తాంతం చెప్పమనగా, ఆయన 
ప్రారంభిస్తాడు.......... 


సుగ్రీవుడి చరిత్ర :- 


వాల్మీకి రామాయణాన్ని అనుసరించి (స్తీ రూప బుక్షరజ 
సంతానమైన వాలి సుగ్రీవులను బ్రహ్మ ఆదేశానుసారం దండకారణ్యంలో 
విడిస్తే, వారిని అహల్య పెంచుతుంది. ఖడ్గదుడనే కిష్కింధ రాజు వేటకు 
వచ్చి వారిని తీసుకెళ్లిపోతాడు. వాలిని రాజును, సుగ్రీవుడిని యువరాజును 
చేస్తాడు. విష్ణువు రాముడై అవతరించగా, ఆయన సహాయార్హమై ఇంద్రుడు 
వాలిని, సూర్యుడు సుగ్రీవుడిని, బృహస్పతి తారను, కుబేరుడు 
గంధమాదనుడిని, విశ్శకర్మ నలుడిని, అగ్ని నీలుడిని, అశ్వనీ కుమారులు 


114 వేదమం(త రామాయణం-దొతీయ భాగము 
ఈ స్వే 


మైంద-ద్వివిధులను, వరుణుడు సుశేణున్ని, పర్జన్యుడు శరభుడిని, 
వాయువు ఆంజనేయుడిని, బ్రహ్మ బాంబవంతుడిని ఉత్పన్నం చేశారు. 


తమ అన్నదమ్ముల ఉత్పత్తి కథను తెల్సిన సు[గ్రీవుడు, తమ మధ్య 
శత్రుత్వం పుట్టిన కధను కూడా చెప్పటం మొదలుపెట్టాడు. 


ఒకరాత్రి మయదానవ పుత్రుడు, మాయావి (దుందుభి సోదరుడు) 
వాలిని యుద్దానికి పిలవగా, వాలి కోపంతో వాణ్ణి చంపడానికి పరిగెత్తాడు. 
అన్నకు ఎక్కడ హాని కలుగుతుందోనని సుగ్రీవుడు కూడా వెంట పరిగెత్తాడు. 
మాయావి ఒక గుహలోనికి ప్రవేశిస్తే వాలి దానిలోకి వెళుతూ తన కొరకు 
పదిహేను రోజులు ఎదురుచూసి, రాకపోతే చనిపోయానని భావించమని 
(తులసీ రామాయణం) చెప్పాడు. బైటకి తెల్లని రక్తం (ప్రవిస్తే తాను, 
ఎర్రటి రక్తం (స్రవిస్తే రాక్షసుడు మరణించినట్టు భావించమని (ఆ.రా) 
సుగ్రీవుడితో చెప్పి వెళ్ళాడు. ఒక సంవత్సరం (నెల అని తు.రా) ఎదురు 
చూసిన తర్వాత రక్తధారా (ప్రవాహం (తెల్లని రక్తం-ఆ.రా) రావటం చూసి, 
రాక్షస గర్జనలు వినిపించటంతో వాలి చనిపోయాడని భావించి ఆ రాక్షసుడు 
బయటకు వస్తే తనను చంపుతాడేమో అనే శంకతో, గుహ ముఖద్వారానికి 
పెద్దరాయి అడ్డం పెట్టి, వాలికి తర్పణం వదిలి, కిష్కింధకు తిరిగి వచ్చాడు. 
మం(త్రులు అతడికి రాజ్యాభిషేకం చేశారు. వాలి భార్య తారను తన 
పత్నిగా ఉండమని సుగ్రీవుడు కోరితే ఒక వారం గడువు ఇమ్మన్నది (ఆ.రా). 
ఇంతలో వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు గౌరవంగా పక్కకు తొలగి 
వాలికి సింహాసనం ఇచ్చాడు. కానీ వాలి కోపోద్రిక్తుడై సుగ్రీవుడి భార్య 
'రూమా'ను, ధనాన్ని లాక్కొని అతడిని వెంటబడి కొట్టాడు. సుగ్రీవుడు 
అన్నివైపులకు పరిగెత్తి, వాలి రాలేని బుష్యమూక పర్వతం మీద 
నివసించటం మొదలుపెట్టాడు. అరవై వేల సంవత్సరాల (క్రితమే, దశరథుడి 
పట్టాభిషేకం రోజీ ఈ విధంగా సుగ్రీవుడు పదవీచ్యుతుడయ్యాడు (పద్మ 
పురాణం) 


తెలుగు సేత ః మైత్రేయ 115 


సుగ్రీవుడి దుఃఖభరితమైన జీవిత కథను వినగానే, వాలిపై 
కోపోద్రిక్తుడైన స్వామి “సును సుగ్రీవ మారెహ ఉ బాలి హి ఏకహి 
బాన - సుగ్రీవా, నేను వాలిని ఒకే ఒక బాణంతో నేలకూల్చుతాను” 
అన్నాడు. అంతేకాదు, ఒక మంచి మిత్రుడి లక్షణాలను వివరిస్తూ, 
“మిత్రుడు తన స్నేహితుడిని చెడునడవడికల నుండి తప్పించి, మంచి 
నడవడికలో పెడతాడు. సుగుణాలను ప్రకటిస్తాడు. అవగుణాలను 
దాచిపెడతాడు” అన్నాడు. 
వాలి వధ-సు(గ్రీవ శంక 

ప్రతి వ్యక్తి జీవితంలోను, సుగుణాలు దుర్గుణాలు కలిసే 

వుంటాయి. అటువంటప్పుడు సత్యాన్ని ప్రకటిస్తున్నామనే నెపంతో, 
దోషాలను (ప్రకటించేవాడు కుమి(త్రుడు. ఏదైనా భయంకర రోగంతో 
పీడితుడయ్యే వ్యక్తి దగ్గరకి వెళ్లి 'ఇక నీకు చావు తప్పదు” అని సత్యం 
చెప్పేవాడు అసలు మి(త్రుడే కాదు. అంతకన్నా “ఈరోజు నీ ముఖం 
తేటగా వుంది, (క్రమంగా నువ్వు నీ జబ్బు నుండి కోలుకుంటున్నావు; 
తప్పక మరల మనం అంతా వినోదాలలో పాలు పంచుకునే రోజు 
వస్తుంది” అంటూ అబద్దం చెప్పి అయినా ఉత్సాహపరిచేవాడే నిజమైన 
మి(త్రుడు. మి(త్రుడికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగానూ, అతడి సుఖాన్ని 
తన సుఖం గానూ భావించనివాడు మి(త్రుడే కాదు. ఇచ్చిపుచ్చు 
కోవటంలో కూడా వెనుకాడనివాడే సరైన మిత్రుడు. రాముడు చివరకి 
-'తుమ్మ ప్రియ మోహి భరత జిమిభాఈ- నీవు నాకు భరతుడి లాగా 
ప్రియమైన తమ్ముడివి'- అన్నాడు సుగ్రీవునితో. ఎన్నో కుసంస్కారాలతో 
కూడుకున్న సుగ్రీవుడి వెన్నుతట్టి ఆ తర్వాత అవసరమైన చోట (ప్రేమతో 
చెప్పిగానీ, భయపెట్టిగానీ అతడిని కర్తవ్య కర్మలో నిలిపి అతడి అభివృద్ధికి 
పునాది వేసిన ఉత్తమ మిత్రుడు రాముడు. 


కాని, శంకిత మనస్కుడైన సుగ్రీవుడికి రాముడిపైన పూర్తి 
విశ్వాసం కలగలేదు. అందుకే బాలి మహాబల అతిరణధీరా-కానీ 


116 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వాలి చాలా బలసంపన్నుడు, గొప్ప వీరుడు స్వామి (మీరతణ్జి చంపగలరా?)' 
అన్నాడు. వాలితో సుగ్రీవుడు తనను పోల్చి, తాను వాలికన్నా బలశౌర్యాలలో 
మిన్న అని తెలుసుకున్నప్పుడే విశ్వసించగలడని (గ్రహించిన రాముడు 
పరీక్షించుకోమన్నాడు. వాలి చేత సంహరింపబడి, విసిరి వేయబడ్డ దుందుభి 
శరీరపు అస్తికలు అక్కడే ఉన్నాయి. సుగ్రీవుడు వాటిని చూపగా, రాముడు 
తన కాలి బొటనవేలితో ఆ ఎముకల కుప్పను పది యోజనాల (80 మైళ్లు) 
దూరం విసిరివేసాడు. రక్తమాంసాలతో నిండినప్పుడు వాలిచేత 
విసిరివేయబడిన ఆ శరీరంతో పోల్చుకుంటే ఈ ఎముకలు చాలా తేలిక, 
కనుక సు(గ్రీవుడు రాముని బలం చూసి తృప్తి చెందలేదు. 


అప్పుడు సుగ్రీవుడు, 'ఒకసారి వాలి ఒక గుహలో కొన్ని తాటిపండ్లు 
దాచాడు. వాటిలో ఎవరో ఏడు పండ్లను ఎత్తుకొని పోయారు. ఆ గుహలోనే 
ఉన్న ఒక మహా సర్పాన్ని చూచిన వాలి, ఇదే వాటిని దొంగిలించిందని భావించి 
“నీ శరీరం మీద ఏడు తాటిచెట్టు మొలుచుగాకి అని శపించాడు, (ఆ.రా) 
వెంటనే కాలసర్సం కూడా కోపించి, ఆ ఏడుతాళ్లను ఒకే బాణంతో 
కూల్చినవాడు నీ మృత్యుకారకుడౌతాడు' అని ప్రతిశాపం ఇచ్చింది. కనుక 
రామా, మీరు ఈ చెట్టను ఒకే బాణంతో పడగొట్టగలిగితే మీరు వాలిని 
వధించగలరని నేను నమ్ముతాను” అన్నాడు. 


రాముడు శేష అంశగల లక్ష్మణుడి కాలిని తన కాలితో నొక్కిపెట్టి 
సర్పంలో మెలికలు లేకుండా తిన్నగా (సూటిగా) ఉండేటట్టు చేసి, ఒకే 
బాణంతో ఆ తాటిచెట్లనన్నింటిని కూల్చాడు. అంతటితో ఆ సర్ఫానికి 
శాపవిముక్తి అయింది. కానీ మళ్లీ సుగ్రీవుడు, 'కాస్యప మహర్షి తన తపశ్శక్తితో 
ఒక మాలను సంపాదించి దాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని 
వాలికి ఇచ్చాడు. ఆ మాలను చూచిన శత్రువులు యుద్దభూమిలో 
బలహీనులౌతారు. వాలి ఆ మాలను నిరంతరం ధరించే ఉంటాడు. కనుక 
ఇప్పటికీ నాకు సందేహమే” అన్నాడు. 


తెలుగు సేత ః మైత్రేయ 117 


రాముడు శాపవిముక్త సర్వాన్ని ఆ మాలను దొంగిలించమని 
ఆజ్ఞాపించాడు. ఆ సర్పం మాలను దొంగిలించి దాన్ని ఇంద్రుడికి ఇచ్చింది. 
అప్పుడే సుగ్రీవుడు వాలితో ద్వంద్వయుద్దం చేయటానికి సిద్దమయ్యాడు 
(ఆనంద) 
ద్వంద్వయుద్దం :- 

శ్రీరాముడి (ప్రేరణ చేత సుగ్రీవుడు, బుష్యమూకపర్వతం దిగి 
కిష్కింధ రాజభవనం ప్రహరీవద్ద నిలబడి వాలిని యుద్దానికి పిలిచాడు. 
క్రోధావేశంతో వాలి యుద్దానికి బయలుదేరాడు. 


తార ఉపదేశం ః అప్పుడు తార అతళ్లి ఆపింది. నాథా, తేజోబల సంపన్ను 
లైన రామలక్ష్మణులు అనే దశరథ రాకుమారులు సుగ్రీవుడికి అండగా 
నిలిచి ఉన్నారని తెలిసింది. వారి బలం చూసుకునే మీ తమ్ముడు 
మిమ్ములను యుద్దానికి పిలుస్తున్నాడు. కనుక మీరు వెళ్లవద్దు” అంటూ 
వాలికి తార ఉపదేశించింది. అదివిని వాలి- 

“కహ బాలీ సును భీరుప్ర్రియ సమదరసీ రఘునాథి 

“ఓ పిరికిదానా! రాముడు సమదర్శి, ఆయన నన్నెందుకు చంపుతాడు 

అన్నాడు. 

తన చిన్న కొడుకును ఏ కారణం లేకుండా హింసించి కొట్టే పెద్ద 
కొడుకును తల్లి తప్పక దండిస్తుంది. మేమిద్దరమూ నీకు సమానంగా 
కొడుకులమే అయినపుడు నన్నెందుకు దండిస్తావు అని అడగడానికి వీలు 
లేదు. ఎవరి దగ్గరన్నా డబ్బు తీసుకొని, అది వెనుకకు ఇవ్వనప్పుడు, 
తీసుకున్నవాడు వైరాగ్యం మీద ఉపదేశం చేయటం, కపటం స్వార్థం 
అవుతుందే తప్ప ధర్మం కాదు. ఒక వ్యక్తి పైన గల ద్వేషం వల్ల అతడి 
వల్ల సంఘానికి జరుగుతున్న అన్యాయాన్ని (న్యాయాన్ని దాచి) బైటపెట్టడం 
సంఘసేవ అంతకన్నా కాదు. 


118 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వాలికి నిజంగా సమదర్శిత్వపు భావనే గనక ఉంటే, సుగ్రీవుడి 
లాగా తాను కూడా రాముడి శరణాగతి పొంది, ఆయనకు తన 
సమదర్శిత్వాన్ని ప్రకటించుకునే అవకాశం ఇవ్వాలి. కానీ ఆ అహంకారి, 
రామరక్షణలో ఉన్న సుగ్రీవుడితో యుద్దానికి వచ్చాడు. మొదటిసారి 
యుద్దంలో వాలిచేత సుగ్రీవుడు చావుదెబ్బ తిని అతికష్టం మీద 
మృత్యుదేవతలాంటి వాలి నుండి బయటపడ్డాడు. బుష్యమూక పర్వతానికి 
తిరిగి వచ్చిన సుగ్రీవుడు, మళ్లీ యుద్దానికి వెళ్లనన్నాడు. రాముడు తన 
చేతి స్పర్శతో అతడి శారీరక బాధలన్నీ తొలగించాడు (తు.రా). మీరిద్దరూ 
ఒకే రూపంలో ఉండటం వల్ల ఎవరు వాలో తెలియక నేను బాణం 
వేయలేదని” చెప్పి ఈసారి సుగ్రీవుడిని గుర్తించటానికి వీలుగా అడవి 
పూలతో అల్లిన మాల ఒకటి అతడి మెడలో వేశాడు. కానీ ఇతర 
రామాయణాల ననుసరించి, అతడి తోకకు ఒక అద్దాన్ని, నడుముకు ఒక 
మూలికను కట్టడం జరిగింది. రెండవసారి యుద్దంలో మళ్లీ వాలి 
విజృంభించసాగాడు. ఇం(ద్రబిత్తు హేమమాల కారణంగా తన ఎదురుగా 
ఉన్న శత్రువు బలంలో సగం వాలి (గ్రహిస్తాడు. కనుక ఎవరూ ఎక్కువసేపు 
అతని ముందు నిలిచి యుద్దం చేయలేరు. (ఆనంద రామాయణం, 
భావార్థ రామాయణం). వాల్మీకిని అనుసరించి రాముడు దాక్కొని వాలిని 
చంపిన విషయం ఏమీ లేదు. 


“తతో రామో మహాతేజా ఆర్తం దృష్ట్వా హరీశ్వరమ్‌। 

సశరం వీక్షతే వీరో వాలినో వధ కాంక్షయా॥ (వా.రా. 4-16-33) 

యుద్ద సమయంలో సుగ్రీవుడి బలం క్షీణిస్తూ ఉండటం చూసి 
రాముడు బాణం విడిచాడు. క్షణకాలం పక్షులన్నీ నిశ్శృబ్దమయినాయి. 
మృగాలన్నీ పారిపోయాయి. ప్రళయం వస్తుందా అన్నట్టుగా అరణ్యం 
అంతా స్తబ్దం అయిపోయింది. వాలి మెడలో ఉన్న మాల కారణంగా 
అతడు బాణం దెబ్బకు పడిపోయినా అతడిని తేజస్సు వీడలేదు (వాల్మీకం). 


తెలుగు సేత ః మైత్రేయ 119 


రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు మొ॥వారు మెల్లిగా 
పడిపోయిన వాలి దగ్గరకు వచ్చారు” “నన్ను చెట్టు చాటు నుండి ఎందుకు 
చంపావిని వాలి అడగలేదు. 

వాలి (ప్రశ్చ్మ-రాముని సమాధానం : 

'న మన్యేన సంరబ్దం (ప్రమత్తం వేద్దు మర్హసి- (వా.రా. 4-17-21)- 
ఇతరులతో యుద్దం చేస్తున్న నన్ను ఎందుకు కొట్టావు?" అని మాత్రం 
అన్నాడు. 

ధర్మహేతు అవతరెహు గోసా ఈ। 

మారెహు మోహి వ్యాధకీ నా ఈ॥ 

మై బైరీ సుగ్రీవ పి ఆరా। 

అవగున కవన నాథ మోహి మారా॥ (తులసీ రామాయణం) 

ధర్మోద్దరణకు అవతరించిన ఓ స్వామీ, పశువును కొట్టినట్టు నన్ను 
ఎందుకు కొట్టావు? నీకు నేను శత్రువును, సుగ్రీవుడు మిత్రుడా? నాలో 
ఏ లోపాన్ని (తప్పిదాన్ని) చూసి, ఇలా నన్ను దండించావు?-అంటూ 
పడిపోయిన వాలి రాముడిని ప్రశ్నించాడు. 

అనాది నుండి వాలి వధ విషయం ఒక చర్చనీయాంశంగా మారింది. 
భాగవతంలో (సూరసాగర) కూడా, గోపికలు కృష్ణుడిని ఆయన పూర్వావ 
తారంలో (రామ) చేసిన రెండు తప్పులను ఎత్తి చూపుతారు. శూర్పణఖ 
ముక్కు, చెవులు కోయటం, వాలిని చంపడం. ఈ సంఘటనలను 
ఇతర దృష్టికోణాల నుండి ఆలోచించే ముందు స్వయంగా రాముడి 
దృష్టికోణం ఏమిటని చూడవలసి ఉంది. ఎవరైనా వ్యక్తి తాను చేసిన 
పనికి పశ్చాత్తాపపడడమో ఇతరులు ఆ పనిని తప్పు అని ఖండించాలని 
చూడడమో, లేక ప్రాయళ్సిత్త పడడమో, చేసిన పనికి తాము శిక్ష అనుభ 
వించటమో చేస్తే, అతడు స్వయంగా తన దృష్టిలోనే పడిపోయాడన 
వలసివస్తుంది. 


120 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వాలి వధ తర్వాత రాముడిలో అటువంటి గ్లాని గాని, పశ్చాత్తాపం 
గాని కనిపించదు. రామరాజ్యంలో వాక్‌ స్వాతంత్ర్యం ఉంది. విమర్శలను 
రాముడెప్పుడూ కాదనలేదు, భయపడలేదు, అణచిపెట్టలేదు. 'నేననేదైనా 
తప్పుగా మాట్లాడినా, అధర్మంగా (ప్రవర్తించినా భయం విడిచి మీరు నాతో 
మాట్లాడండి” అంటూ అయోధ్యానగర వాసులకు ఆయన ఉపదేశిస్తాడు. 
సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన వాలిని ఒకే బాణంతో చంపాలి. 
తలచుకుంటే, ఆ ఒకే బాణంతో ఆయన వాలి తల నరకగలిగేవాడు, 
కాని వాలికి మాట్టాడే అవకాశం ఇవ్వాలని అనుకొని, తాను వివరణ కూడా 
ఇవ్వగలననే ఉద్దేశ్యంతో బాణాన్ని గుండెల్లో దింపాడు. వెంటనే వెళ్లి వాలికి 
ఎదురుగా నిలిచాడు. అప్పుడు 'పైమాటలన్నాడు వాలి. 


ఇంతకూ రాముడిని ఏ దృష్టితో చూసి వాలి ఈ (ప్రశ్నలు వేస్తున్నాడు 
- అనే విషయం ఆలోచించాలి. రాముడిని సర్వేశ్వరుడిగా భావిస్తే, ఆయన 
చేసే మూడు కార్యాలలో సంహారం కూడా ఉంది. కనుక ఒక వ్యక్తిని 
చంపిన నేరానికి, మరొక వ్యక్తికి శిక్షవేసినట్టుగా ఆయనను దండించలేము. 
వాలి ఆయనను ధర్మోద్దరణకు అవతరించిన పరమాత్మ అంటూనే మళ్లీ 
మానవీయ దృష్టితో ఆలోచిస్తున్నాడు. వాలి, రాముడి సమక్షాన్ని 
న్యాయాలయంగా భావిస్తే న్యాయనిర్లేతకు సర్వ స్వాతంత్ర్యం ఉంటుంది. 
ఆయనను ఈ తీర్పు ఎందుకు ఇచ్చావని అడిగే అవకాశమే ఉండదు. 
అక్కడ ఆయన మృత్యుదండన ఇచ్చినపుడు, న్యాయాధీశుడు ముద్దాయితో 
యుద్దం చేయవలసిన పనిలేదు. యుద్దంలోనయితే (ప్రత్యక్షంగా ఇద్దరూ 
యుద్దం చేయవలసిఉంటుంది. వాలి ఒకసారి రాముడిని ఈశ్వరుడిగా 
ఒప్పుకున్న మరుక్షణం యుద్ద (ప్రసక్తే రాదు. కేవలం దండనే ఉంటుంది. 
అక్కడ రాముడు న్యాయాధీశుడు, శత్రువు కాదు. పైగా వాలితో వ్యక్తిగత 
పరిచయం గాని, వ్యక్తిగత ద్వేషం కానీ లేదు. కనుక శత్రువు కాదు. 
యుద్దం చేసే ప్రసక్తే రాదు. సుగ్రీవుడు వాలిపై చేసిన ఆరోపణలను విని, 


తెలుగు సేత ః మైత్రేయ 121 


అవి వాస్తవాలని (గ్రహించి వాలిని దండించాడు. సర్వజ్ఞుడైన ఈ 
న్యాయాధీశుడికి ముద్దాయి నుండి స్వపక్ష వివరణ వినవలసిన పనిలేదు. 


'వాలీ!, తమ్ముడి భార్య (మరదలు), కొడుకు భార్య(కోడలు), 
చెల్లెలు, కుమార్తె, ఈ నలుగురికీ ఒకే స్థానం ఇవ్వబడుతుంది. వీరి మీద 
కామదృష్టి వేసిన వారిని చంపితే పాపం అంటదు” అన్నాడు రాముడు. 
మరికొందరు-వాలి పశువు, ఈ వావి వరుసల సంబంధాలు అతడికి 
అంటగట్టడం ఏమి భావ్యం అంటారు. అప్పుడు ఇక నన్ను పశువును 
చంపినట్టు ఎందుకు చంపావనే ప్రసక్తే రాదు. క్షత్రియులకు వేట (మృగయా 
వినోదం) ధర్మమే. పులిని చెట్టు చాటు నుండే చంపుతారు. లేక ఇతర 
రామాయణాల ననుసరించి అతడి మెడలో ఉన్న మాల కారణంగా 
ఎదురుగా వచ్చినవాడి బలంలో సగం అతడిలోకి ప్రవేశిస్తుంది అనేట్లయితే, 
క్షత్రియుడు సామ-దాన-భేద-దండోపాయాలలో ఏ మార్గాన్నయినా గెలవ 
వచ్చు అనే నీతి ప్రకారం చెట్టు చాటునుండి చంపటం కూడా న్యాయమే 
అవుతుంది. 

“మూఢ తోహి అతిసయ అభిమానా। 

నారిసి బావన కరసిన కానా॥ 

మూర్భుడా!, నీవు అహంకారివి, నీ భార్య చెప్పినా వినలేదు- అన్నాడు 
రాముడు. దానితో రాముడి సర్వజ్ఞత్వం (ప్రకటితమైంది. రాముడు 
పరమాత్మ అని తెలిసి, సుగ్రీవుడు ఆయనను ఆశ్రయించాడు అని తెలిసి 
కూడా అతడిని 'తృణం'తో సమానంగా ఎంచటం, వాలి అహంకారాన్ని 
సూచిస్తుంది. పరమాత్మ తన భక్తుడి అవమానాన్ని తనదిగా ఎంచుతాడు. 
తార నోటి వెంట ఆ మాటలు పలికించింది రాముడే అన్న విషయం 
వాలికి తెలిసి వచ్చింది. రాముడి ఈశ్వరత్వం తెలిసిన మరుక్షణం వాలి 
శరణాగతుడై ఆయన సమక్షానికి వచ్చి తన తప్పిదాలను ఒప్పుకొని 
క్షమాపణ వేడకపోగా, శరణాగత భక్తుడైన సుగ్రీవుడిని దండించడానికి 
వెనుకాడలేదు. 


122 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వాలికి అతడి అహంకారమే శత్రువు. అతడి భార్య రాముడి 
ఈశృరత్వాన్ని తెలియజేసినప్పుడు, వాలి కూడా దానిని సమర్థించాడు. 
కాని అక్కడా శరణాగత భావంలేదు సరికదా కేవలం నీకన్నా నేనేమి 
జ్ఞానంలో చిన్నవాణ్ణి కాదు అని తార వద్ద నిరూపించ ప్రయత్నించే ప్రక్రియే 
కనిపిస్తుంది. కానీ జ్ఞానం యొక్క పరిభాష అహంకారరాహిత్యంగా 
చెప్పబడిందే కాని, అన్యుల కన్నా ఎక్కువ విషయసేకరణ కాదు. నేను 
జ్ఞానిని అనే అభిమానం కూడా అజ్ఞానమే. అటువంటి జ్ఞానం (అహంభావం) 
ఉన్నప్పుడు ఈశ్వర సమదర్శిత్వ ప్రవర్తనను నిర్దేశిస్తూ కూర్చుంటాడే గానీ, 
శరణాగతుడై అహంకార (ప్రక్షాళన చేసుకోడు. తారలోని భగవత్‌ భక్తిని 
పిరికితనంగా వర్షించి, తన అహంకారానికి జ్ఞానమనే మసిపూసి, సమత్వ 
సిద్దాంతాన్ని మట్టికలప ప్రయత్నించాడు వాలి. పరమాత్మ సముడు కనుక 
పాప పుణ్యాలను లెక్కించడు. అనే సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తే వ్యక్తులు 
మరికాస్త ఉత్సాహంతో నిశ్చితులై పాపం చేస్తారు. 


అందుకే కర్మ ప్రధానమైన ఈ లోకంలో ఎవరు చేసిన కర్మల 
ఫలితం వారు అనుభవించక తప్పదు. పరమాత్మ సముడు కనుక ఎవరిని 
వారి పాప విషయంలో శిక్షించడు, పుణ్య విషయంలో సన్మానించడు. కానీ 
స్వయంగా వాడి కర్మే వాణ్ణి శిక్షిస్తుంది లేదా ఉత్తమగతిని ఇస్తుంది. 
ఈశ్వరుడి సమత్వస్థితిని వర్ణించింది, జీవుడిని కూడా ఆ స్థితికి ఎదిగి 
ఎవరి పాపపుణ్యాలను ఎంచక అందరినీ సమంగా (ప్రేమించగల స్థాయిని 
సాధించమనే గానీ, సమత్వ సిద్దాంతాన్ని అడ్డుపెట్టుకొని పాడైపొమ్మని 
కాదు. వాలి లాగా ఆలోచించేవాడు అభిమాని, మూర్భుడు అవుతాడే గాని 
జ్ఞానికాడు. 


సునహు రామ స్వామీ సనచలన చాతురీ మోరీ। 
ప్రభు అజహుమై పాపీ అంతకాలగతి తోరి॥ 


స్వామీ, నా అతితెలివి మీ ముందు పనిచేయలేదు. కానీ ఒకమాట- 


తెలుగు సేత ః మైత్రేయ 123 
మీరు నన్ను పాపి అన్నారు. ఒకప్పుడు పాపినే కాని ఇప్పుడు కాదు. 
అంతిమ క్షణంలో ఎవరి ఎదురుగా పరమాత్మ నిలిచి ఉంటాడో, అతడు 
పాపి ఎలా అవుతాడు? అన్నాడు వాలి. చివరికి అతడి శరీర బాధలన్నీ 
తొలగించి బ్రతికిస్తానన్నాడు స్వామి. వాలి ఒప్పుకోలేదు. 'జన్మజన్మల 
సాధన తరువాత కూడా మునులకు అంత్యకాలంలో నోటినుండి మీ నామం 
పలకదు. మీరు దర్శనమివ్వరు. నాకు ఈ రెండూ ప్రాప్తించాయి. మళ్లీ 
ఇటువంటి మరణం నాకు కావాలంటే మాత్రం లభిస్తుందా? కనుక ఇక 
నన్ను ఆపకండి" అంటూ వాలి అంగదుడిని స్వామికి అర్పించి ప్రాణాలు 
విడిచాడు. ఏనుగు కంఠం నుండి పూలమాల జారిపోతే, ఏనుగుకు ఎలా 
తెలియదో అలాగే ఏ బాధ లేకుండా సులభంగా వాలి ప్రాణాలు విడిచాడు. 
అతడికి ముక్తి లభించింది. (తు.రా). 


సుగ్రీవుడి రాజ్యం-భోగం . 

కిష్కింధానగరం నుండి తార మొదలైన స్త్రీలు విలపిస్తూ మరణించిన 
వాలి కొరకు వచ్చారు. రాముడు తారకు ఉపదేశం చేసి ఆవిడ దుఃఖాన్ని 
పోగొట్టాడు. (తు.రా). 

సుగ్రీవుడు, అంగదుడు కలసి, వాలికి అంత్యక్రియలు చేశారు. 
లక్ష్మణుడు రామాజ్ఞతో వారిని వెంటబెట్టుకొని కిష్కింధా నగరానికి వెళ్లి, 
సుగ్రీవునికి రాజ్యాభిషేకం, అంగదుడికి యువరాజ్యాభిషేకం చేశాడు. రాజు 
రూపంలో తన దగ్గరకి వచ్చిన సుగ్రీవుడికి రాముడు అనేక రాజనీతి ధర్మాలు 
చెప్పి “ఇక గ్రీష్మబుతువు వెళ్లి వర్షబుతువు ప్రవేశించనున్నది. ఈ మూడు 
నెలలు నేను ప్రవర్షణ పర్వతం మీద నివసిస్తాను. అంగదుడి సహాయంతో 
రాజం చేయి. చాలా సంవత్సరాలు కష్టపడ్డావు. ఇప్పుడు సుఖపడు. 
కానీ నా పనిని మాత్రం మరచిపోకు. వర్షాకాలం కాగానే నా పని చేసిపెట్టు” 
అని బోధించి పంపాడు 
సుగ్రీవుని మైనురపు-రాముని కోపం : 

రాముడు, లక్ష్మణుడితో పాటు ప్రవర్షణగిరి గుహలో వర్షబుతువు 


124 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


గడిపాడు.(వా.రా.) ఆ నాలుగు నెలలు నారదుడి సలహాపై స్వామి నవరాత్రి 
ఉపాసన చేసాడు. (దే.భా.) ఈ సమయంలోనే శివుడి నుండి రాముడు 
ధనుర్పాణాలను పొందాడు (శివపురాణం). సింహారూఢ భగవతి నుండి 
విజయవరం పొందాడు. 


వర్షబుతువు వెళ్లిపోయింది. శరదృతువు కూడా (ప్రవేశించింది. 
కానీ ఇంకా సుగ్రీవుడు రాకపోవడంతో రాముడు కోపంతో 


సుగ్రీవ హు సుధిమోరి బిసారీ। సావా రాజ కోసపుర నారీ॥ 
జహి( సాయక మారా మైబాలీ। తెహి సరహతౌ మూఢ కహ కాలీ॥ 


“లక్ష్మణా, రాజ్యాన్ని-ధనాన్ని-భార్యను పొందిన సుగ్రీవుడు నన్ను 
మరిచాడు. వాలిని చంపిన బాణంతోనే రేపటిలోగా ఆ మూర్భుడిని కూడా 
చంపుతాను” అన్నాడు రాముడు. 


ఆ నాలుగు నెలలు స్వామి విరహంతో బాధపడి, సహాయం చేస్తా 
నన్న సుగ్రీవుడు రాకపోవటంతో ఎంత బాధకు లోనైనాడో పై వేదమం(త్రంలో 
కనిపిస్తుంది. తినడానికి తిండి, నిలవడానికి నీడలేక కొన్ని సంవత్సరాలుగా 
తన పరివారం నుండి దూరమై అరణ్యజీవితం గడుపుతున్న సుగ్రీవునికి, 
స్వామి నిత్యజీవితావసరాలతో పాటు సమస్త భోగభాగ్యాలను, పరివారాన్ని 
అందించి, శాశ్వతంగా శత్రురహితం చేసిపెట్టి, వెంటనే తనపని చేయమనక, 
నాలుగు నెలల విశ్రాంతి తర్వాత చేయమన్నా అందుకు పూనుకోని స్వార్టిని 
ఏమనాలి? ఈ మాటలు స్వామి లక్ష్మణుడితోనే ఎందుకు అన్నాడు? 
ప్రస్తుతం అతడే రాముడి వద్ద ఉన్నాడనే విషయం పక్కన పెడితే, సుగ్రీవుడి 
కోసం ఎన్నో చేసిపెడితే, అతడు రాముని కార్యాన్ని మరిచాడు. కానీ 
లక్ష్మణుడు రామకార్యం కొరకు సుగ్రీవుడు పొందినవన్నీ విడిచాడు. ఎన్ని 
తర్కాలిచ్చినా యుగయుగాల వరకు వాలి వధ అధర్మమనే ఎవరో ఒకరు 
అంటూనే ఉంటారు. అటువంటి కళంకాన్ని కూడా సుగ్రీవుని కొరకు 


తెలుగు సేత ః మైత్రేయ 125 


రాముడు భరిస్తే, అతడు (ప్రత్యుపకారంగా చేసిందేమిటి? ఇంత 
మి(త్రద్రోహానికి పాల్పడిన సుగ్రీవుడిని రేపు చంపుతానంటాడు స్వామి. 
అంటే రేపటిలోగా అతడు రాముడి సన్నిధికి వస్తే, అతడిని వధించే ప్రసక్తే 
రాదు. రేపు రేపుగానే ఉంటుంది. అదిరాదు. వాడిని ఇప్పుడే సంహరిస్తాను 
అని కోపంతో బయలుదేరిన లక్ష్మణుడిని వారిస్తూ 'త్వరపడకు అతడికి 
కాస్త నచ్చజెప్పి తీసుకురా" అంటాడు. 

స్వార్ధపరుడైన సుగ్రీవుడు స్వామి కార్యం మరిచినా, నిష్కాముడైన 
హనుమంతుడు మాత్రం తన రాజుకు రామకార్యాన్ని గుర్తు చేసాడు. 
ఆయన అనుమతితో హనుమంతుడు నలుదిక్కులకు వార్తాహరుల ద్వారా 
వానరవీరులందరినీ త్వరగా కిష్కింధానగరానికి రమ్మని వార్తనంపాడు. 

'రామ చరణ దృఢపప్రీతి కరి బాలి కీన్హ తను త్యాగ 

దృఢంగా రామచరణాల మీద మనసును (ప్రేమను నిల్పి వాలి 
శరీరాన్ని త్యాగం చేశాడు. ఆ తర్వాత రాజ్యానికి వచ్చిన సుగ్రీవుడు మాత్రం 
భోగాలలో మునిగిపోయి రామకార్యం మరిచాడు. వాలిని కాలబాణంతో 
మేలుకొలిపిన రాముడు సుగ్రీవుడిని మేలు కొలపటానికి సాక్షాత్తు 
కాలస్వరూపుడైన లక్ష్మణుడిని పంపాడు. 
అవతారిక :- _ దారికి వచ్చిన సుగ్రీవుడు ఏం చేశాడు? అతని సైన్యంలో 
రామకార్యం చేయగల సమర్హుడెవడు? అటువంటి సమర్దుడిని రాముడు 
గుర్తించి తన కార్యాన్ని అతడికే అప్పగించగలిగాడా? వేదమంత్రాలు రామ 
కథను ముందుకు నడిపిన విధానాన్ని తెలుసుకుందాం. 


మంత్రాలు 66, 67, 68 : 
క్రతూయంతి క్రతవో హృత్సుధీ తయో వేనంతి వేనాః 
పతయంత్యా దిశః। న మర్దితా విద్యతే అన్య ఏభ్యో దేవేషు 
మే అధికానూ అయంసత ॥ (బగ్‌: 10-64-2) 


126 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


ప్ర వో వాయుం రథయుజం పురంధింస్తోమై: కృణుధ్వం 
సఖ్యాయ పూషణమ్‌॥ తే హి దేవస్య సవితుః సనీమని 
క్రతుం సచంతే సచితః సచేతసః॥ (బగ్‌: 10-64-7) 
త్రిః సప్త సస్రా నద్యో మహీరపో వనస్పతీ న్పర్వతాగ్‌ం 
అగ్నిమూతయే। కృశానువుస్తూన్‌ తిష్యం సధస్థ ఆ రుద్రం 
రుద్రేషు రుద్రియం హవామహే॥ (బగ్‌: 10-64-8) 


తాత్పర్యం ః:- సత్‌ సంకల్పంతో నా సేవ చేయాలని ఇచ్చగించేవారు, 
బుద్ధిమంతులు వానరరూప దేవతలు నా కార్యార్థమై అన్ని దిక్కులకూ 
వెళతారు. నా కోరిక తీరుస్తారు. 


ఓ దేవతలారా! మీ మధ్యలో శరీరాన్ని ధరించి ఉన్న వాయుదేవతను 
మి(త్రుడిలాగా నా కార్యం నెరవేర్చగలందులకు స్తుతిస్తున్నాను. ఆయన 
సవితా దేవతా లోకంలో నా సంకల్పాన్ని పూర్తి చేయగలడు. సహృదయులు 
ప్రార్థించినపుడు ఆ సజ్ఞనపురుషుడు తప్పక నా పని చేసిపెడతాడు. ఇరవై 
ఒక్క నదులను, సముద్రాలను, మూలికలను, పర్వతాలను, అగ్నిని, 
కాలాగ్నిని స్వరూపంగా కలవాడు, నక్షత్ర మండలంలో స్థితమై ఉండేవాడు, 
అన్ని లోకాలలోనూ నివసించేవాడు, తన గర్జనతో బ్రహ్మాండాన్ని కంపింప 
చేసేవాడు, రుద్రులందరిలో హనుమత్‌రూప రుద్రుడు, రాక్షసులను 
సంహరించగల సమర్భుడు అయిన హనుమంతుడిని నా కార్యార్థం ఆవాహన 
చేస్తున్నాను. 

కోధాతురుడైన రామానుజుడు నగర ద్వారం వద్దకు వచ్చాడనే 
సమాచారం అందగానే సుగ్రీవుడు భయంతో వణికిపోయాడు. తాను 
ఆయన ముందుకు వెళ్లే ధైర్యం చేయలేకపోయాడు. తారను వెంటబెట్టు 
కొని వెళ్లి లక్ష్మణుడిని ప్రసన్నుడిని చేసుకునే ఉపాయం చూడమని 
హనుమంతుడికి చెప్పాడు. 


తెలుగు సేత ః మైత్రేయ 127 


వ్యాఖ్యానం :- అనేక బలహీనతల మధ్య కూడా సుగ్రీవుడిలో ఒక 
గొప్ప గుణం కనిపిస్తుంది. ఆ ఒక్కగుణమే అతడిని జీవితంలో అనేకసార్లు 
రక్షించింది. వ్యక్తులలో క్షమతను గుర్తించి వాళ్లను ఎన్నుకోవడం, వారు 
ఏఏ పనులు సమర్థవంతంగా నెరవేర్చగలరో ఎరిగి వారికి ఆ పనులు 
ఒప్పజెప్పగలగడమే ఆ గొప్ప గుణం. వాక్సటిమ, ధైర్యం, శౌర్యం, 
సహనశీలత, శాంతం, వప్పజెప్పబడ్డ పనిని నిర్వర్తించడంలో అవసరమైతే 
తన అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని కరిగించగల కళ ఎరిగిన హనుమంతుడిని 
ఇటువంటి పనులలో నియోగిస్తాడు సుగ్రీవుడు. రామలక్ష్మణులను మొదటి 
సారి చూసినపుడు కూడా హనుమంతుడిని వినియోగించి రాముడి 
మి(త్రత్యాన్ని పొంది లాభపడ్డాడు సుగ్రీవుడు. కానీ ఈసారి ఒంటరిగా 
కాక తారను కూడా వెంటపంపాడు. విచిత్రమైన ఈపని మనకు ఆశ్చర్యాన్ని 
కలిగిస్తుంది. విశ్వవిఖ్యాత వైరాగ్యవంతుడైన లక్ష్మణుని సానుకూలం 
చేసుకోవటానికి మదవిహ్యలాక్ష అయిన తారను పంపటం అసంగతంగా 
కనిపిస్తుంది. హనుమంతుడు మొదటి నుండి ఉభయపక్షాలకు మధ్యవర్తిగా 
ఉన్నాడు. రెండు పక్షాలవారు ఆయనను విశ్వసిస్తారు. కనుక ఇరుపక్షాలలో 
ఎవరికి ఎదుటి పక్షంవారి పైన (భ్రాంతి, అనుమానం ఉత్సన్నమయినా 
దానిని తీర్చే బాధ్యత హనుమంతుడిది. ఈవైపు ఆయన కిష్కింధ 
రాజ్యమంత్రి. ఆ (ప్రక్కన అయోధ్యనగర రాజుకు నమ్మినబంటు. 
రెండువైపులా సఖ్యాన్ని కాంక్షించే ఆయన నిస్వార్థపరుడు. కానీ ఆయన 
వెంట తారను ఎందుకు పంపినట్లు? 


తనకు పట్టాభిషేకం చేయటానికి కిష్కింధ నగరంలోకి ప్రవేశించిన 
రామానుజుడిని సుగ్రీవుడు జా(గత్తగా గమనించి ఉంటాడు. ఆయన 
ఎక్కడెక్కడ స్రీలతో వ్యవహరించవలసి వస్తే అక్కడక్కడ సంకోచానికి 
లోనవడాన్ని గమనించి సుగ్రీవుడు హనుమంతుడి వెంట తారను పంపటం 
వల్ల లక్ష్మణుడి హృదయంలో కరుణను ఉత్పన్నం చేసి ఆయన (క్రోథాన్ని 
తగ్గించవచ్చని అంచనా వేశాడు. అది నిజమని తేలింది కూడా. 


128 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


తార, హనుమంతులు లక్ష్మణుడిని సమీపించి గట్టిగా రెండు 
చరణాలను పట్టుకున్నారు. తారను చూచిన లక్ష్మణుడిలో వెంటనే 
క్రోథఛాయలు అంతమైనాయి. ఇది మంచి సమయమని గ్రహించిన 
ఆంజనేయస్వామి తన మధుర గళమెత్తి రామకథాగానం ప్రారంభించాడు. 
గంధర్వులను కూడా సంగీత విద్యలో ఓడించగల ఆంజనేయస్వామి గళం 
రామభక్తిలో మునక వేయించగా శరీర తాదాత్య్యాన్ని కోల్పోయిన 
లక్ష్మణుడిని చెరొక చేయి పట్టుకొని తార, హనుమంతులు సుగ్రీవుని అంతః 
పురములోనికి తీసుకునివెళ్ళ్లారు. లక్ష్మణస్వామిని చూసి భయంతో 
సుగ్రీవుడు తల్పం[క్రింద దాక్కున్నాడు. అదే తల్పం మీద హనుమంతుడు 
లక్ష్మణుడిని కూర్చోబెట్టాడు. ఇదే సమయంగా భావించి సుగ్రీవుడు తల్పం 
(క్రింద నుండి వచ్చి గట్టిగా లక్ష్మణుడి కాళ్లు పట్టుకున్నాడు. స్పృహ 
తెలిసేటప్పటికి లక్ష్మణుడు తాను సుగ్రీవుడి తల్పం మీద కూర్చొని 
ఉన్నానని, సుగ్రీవుడు చరణాలను పట్టుకుని ఉన్నాడని గ్రహించాడు. 
తరువాత అంతా శ్రీరామచందద్రస్వామి వద్దకు బయలుదేరారు. 


లక్ష్మణసహితంగా సుగ్రీవుడు వెళ్లి స్వామికి చరణవందనమాచ 
రించాడు. తరువాత స్వామి అడగకుండానే తాను మాటతప్పిన కారణాన్ని 
ఎంతో మనోహరంగా చెప్పి, తన తప్పుకు చక్కని రంగు పూసి రాముని 
హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. 


యహగున సాధన తేనహిహో ఈ। 
తుమ్మ్మరీ కృపాపావ కోఇ కోఈ॥ 


“స్వామి సేవా పరాయణత్వం, సత్యవాక్‌ పరిపాలనాదులను సాధన 
వల్ల ఎవరు సాధించలేరు. అవి కేవలం మీ కృపవల్ల మాత్రమే అలవడతాయి” 
ఎందుకంటారా వీటన్నింటికీ మూలమైంది మీ మాయ. ఈ మాయ చాలా 
బలమైంది. మీ కృప లేనిదే దీని నుండి ఎవరూ బయటపడలేరు. దేవతలు, 


తెలుగు సేత ః మైత్రేయ 129 


మునులు, బుషులు కూడా విషయవాసనలకు లొంగిపోతారు. ఇక నా 
విషయం అంటారా నేను పశువుని, కామిని. అందమైన స్రీ చూపులనే 
బాణాల చేత బాధించబడని వాడెవడున్నాడీ లోకంలో? (క్రోధ రూప, 
అమావాస్య రాత్రిలో కూడా జాగరూకుడై నిలవగలవాడెవడు? లోభరూపపు 
ఉరిత్రాడు ఎవరి మెడకన్నా తగలకుండా ఉందా? అటువంటి వాడు ఎవడైనా 
ఉంటే వాడు మీతో సమానుడే ఓ రామా! అన్నాడు సుగ్రీవుడు. 


సరే, జరిగినదేదో జరిగింది. ఇకనైనా సీతాన్వేషణకు ఏర్పాట్లు చేయి, 
అని స్వామి అంటూ ఉండగానే హనుమంతుడు దూతల ద్వారా పంపిన 
వార్తలనందుకుని నలుదిక్కుల నుండి అనేకమంది వానర భల్లూకాలు 
రావటం మొదలుపెట్టాయి. “ఇది రామకార్యం. నా ఆజ్ఞ. మీరు 
నలుదిక్కులకు వెళ్లండి. సీతాన్వేషణ చేయండి. ఒక నెలరోజుల లోపల 
తిరిగి రండి. సీతజాడ తెలుసుకోకుండా అవధి దాటి వచ్చిన వారికి నా 
చేతిలో చావు మూడుతుంది' అని సుగ్రీవుడు చెప్పగానే ఉత్సాహంతో 
వానరులు బయలుదేరారు. అప్పుడు సుగ్రీవుడు అంగద, నీల, నల, 
హనుమ, జాంబవతాదులను (ప్రత్యేకంగా పిలిచి రాముడి ముందు 
నిలిపాడు. వారిని తన కార్యం నెరవేర్చడం కొరకు పుట్టిన దేవతలుగా 
ఎరిగి, రాముడు వారిని స్తుతించడం పై వేదమం(త్రంలో కనిపిస్తుంది. 
తరువాత హనుమంతుడిని ప్రత్యేకంగా రెండు మంత్రాలలో ఒకదానిలో 
వాయువుగాను, మరొకదానిలో రుద్రుడుగానూ, స్తుతించడం మనం 
చూడవచ్చు. అనేక పురాణాలలోను, రామాయణాలలోనూ హనుమంతుడిని 
వాయునందనుడిగాను లేక వాయువు అవతారంగాను, రుద్రనందనుడి 
గానూ లేదా రుద్రావతారంగానూ చూపించే కథలు కన్పిస్తాయి. 


వానరులను నలుదిక్కులకూ పంపుతున్న సుగ్రీవుడు వారికి ప్రత్యేకంగా 
ఏ దిక్కున ఏరకం అరణ్యాలు, నదులు, పర్వతాలు ఎదురయ్యేది, ఎటువంటి 
రాక్షసులు, సిద్దులు, చారుణులు, బుషులు, ఆ(శ్రమాలు కన్పించేది 


130 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వివరంగా చెప్పటం చూచిన రాముడు ఆశ్చర్యంగా ఈ భూగోళానికి చెందిన 
ఇంత పరిజ్ఞానం నీకు ఎలా కలిగింది? నీవు ఏ పాఠశాలలో చదువుకున్నావు? 
అని అడిగితే 'స్వామీ!, ఇది పుస్తకజ్ఞానం కాదు, అనుభవజ్ఞానం. వాలి 
వెంటబడి తరమగా నేను తిరగని ప్రదేశం లేదు' అన్నాడు. మనకు ఈ 
సృష్టిలో ఏది ఎందుకు జరుగుతుందో తెలియదు. కానీ (ప్రతి కర్మకూ 
ఒక నిర్దిష్ట ఫలం మాత్రం ఉంటుంది. 


జద్యపి ప్రభు జానత సబబాతా। 
రాజనీతి రాఖత సురత్రాతా॥ 


దేవతారక్షకుడైన స్వామి సర్వజ్ఞుడై కూడా రాజనీతిని రక్షిస్తున్నాడు 
యా ల అ) = 
(సీత జాడ తెలుసుకోవటానికి అన్ని దిక్కులకూ వానరులను పంపు 
తున్నాడు) అంటాడు తులసి. అంతేకాదు హనుమంతుడిని ప్రత్యేకంగా 
దగ్గరకు పిలిచి తన వేలి ఉంగరాన్ని ఇచ్చినట్టుగా కొన్ని రామాయణాల 
లోనూ, ఏకాంతంలో సీతారాములు మాట్లాడుకునే కొన్ని మాటలు 
చెప్పినట్టుగా మరికొన్ని రామాయణాలలోనూ, సీత బుష్యమూక పర్వతం 
మీద ఉన్న వానరుల మధ్య జారవిడిచిన వ(స్తం ఇచ్చినట్టుగా మరికొన్ని 
రామాయణాలలోనూ ఉన్నది. 


సీతాపహరణం చేసింది రావణుడని, వాడు దక్షణదిశలో ఉన్న 
లంకలో ఉంటాడనే సమాచారం వాడు ఆమెను దక్షిణ దిశగా తీసుకెళ్లడం 
ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు చెప్పిన వార్తను బట్టి వానరులను వివిధ దిక్కులకు 
పంపటం వ్యర్ధం. పైగా దక్షిణ దిక్కుగా కూడా అంగదాది వానరులనందరినీ 
పంపవలసిన పనికూడా లేదు. హనుమంతుడొక్కడే ఈ కార్యం 
చేయగలడని రాముడికి స్పష్టంగా తెలుసు. కనుకనే చిహ్నాలన్నీ అతడికి 
ఇచ్చాడు. సీతకు అందించవలసిన సందేశం కూడా ఆయనకే చెప్పాడు. 
మరి ఇక ఈ ఆర్భాటం దేనికి? 


తెలుగు సేత ః మైత్రేయ 131 


సీతారాములు అభిన్నతత్త్యం. అలా విడదీయరాని ఏకతత్తాన్ని 
మోహరూపి రావణుడు విడదీశాడు. మోహం కారణంగానే భేదం, భిన్నత 
దర్శనమిస్తాయి. అయితే విడదీయలేని తత్తాన్ని మోహం మాత్రం ఎలా 
విడదీసింది? నిజానికి దొంగిలించబడింది మాయాసీతే. తాత్తికంగా 
ఇది అసత్యమే అయినా వ్యావహారికంగా సత్యమై కూర్చుంది. అద్వైత 
సిద్దాంతం ప్రకారం సృష్టి మిథ్య అయినా ఈ మాయాబంధం వదలడం 
చాలా కష్టం. వాస్తవిక సీతాపహరణం జరగకపోయినా అరణ్యకాండ నుండి 
కిష్కింధాకాండ వరకు ఆవిడ సమాచారం కొరకు పడిన ప్రయాస, విశాల 
సేనను కదిలించడం, ఇకముందు జరగబోయే సేతుబంధనం, లంకా 
యుద్దం, చివరకు ఏనాడు విడిపోని సీతారాముల కలయిక, ఎంత చిత్రం!. 
కానీ జీవిత సత్యాలు ఇలాగే ఉంటాయి. సత్యం సరళమై కూడా చాలా 
కఠినమౌతుంది. పరమాత్మ దగ్గర ఉండికూడా దూరం అనిపిస్తాడు. బుద్దికి 
ఈ సత్యం అర్థమైనా సంస్కారం మాత్రం ఇందుకు ఒప్పుకోదు. 


(భ్రాంతి కళ్లకు కనిపిస్తుంది. ఏ వ్యక్తి అయినా వాక్కుద్వారా 
(ఉపదేశంతో) దాన్ని తొలగిద్దామని ప్రయత్నిస్తే మాత్రం సాధ్యం కాదు. 
వినేవాడికి ఇంకా ఎక్కడో సంశయం ఉండిపోతుంది. చెవుల కన్నా కంటినే 
మనం ఎక్కువ (ప్రామాణికంగా భావిస్తాం. నేను నా కండ్లతో చూశాను 
అనే మాటకే, విన్నాను అనే మాటకన్నా ఎక్కువ విలువ ఉంటుంది. కాబట్టి 
ఈ కండ్లకు కనిపించిన (భ్రాంతిని కండ్లముందు నుండి తొలగించినపుడే 
జ్ఞానం కలుగుతుంది. 


దాహమైనవాడు తీరికగా కూర్చోలేడు. వ్య(గ్రతతో ప్రతిచోటా 
నీళ్లకోసం వెతుకుతాడు. శక్తి నశించినపుడు దీనుడై జలం యాచిస్తాడు. 
సాధకుడి స్థితి కూడా ఇదే. భక్తిని (సీతను) భగవంతుడిని (రాముడిని) 
పొందాలనే వ్యగ్రతతో సాధకుడు ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. తన 
ప్రయత్నం చేత వారు భక్తిని పొందలేకపోయినా వారి ప్రయాస వ్యర్దం 


132 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


మాత్రం కాదు. భౌతిక కర్మలకు, ఆధ్యాత్మిక సాధనకు ఉండే తేడా ఇదే. 
భౌతికకర్మ ఏ మాత్రం తేడా లేకుండా పూర్తి అయినపుడే ఫలితాన్ని ఇస్తుంది. 
సకామ వైదిక కర్మలు కూడా ఈ పరిధిలోకే వస్తాయి. త్వష్ట, ఇంద్రవధను 
చేయగల కుమారుడి కోసం యజ్ఞం చేస్తే మం(త్రలోపం వల్ల ఇంద్రుడి 
చేత మరణించే పుత్రుడు పుడతాడు. 


భక్తిమార్గంలో చేసే సాధనలో కర్మకన్నా భావానికే ఎక్కువ ప్రాధాన్యత 
ఇవ్వబడుతుంది. సాధనలో ఎన్ని లోపాలున్నా భావన ప్రమమయంగా 
అన్యచింతన లేక పరమాత్మ (ప్రాప్తి కొరకు వ్య(గ్రుడై ఉంటే చాలు సిద్ది 
కలుగుతుంది (స్వల్పమప్యస్య ధర్మస్య ee ) 

ఒక వ్యక్తిని వెతకాలంటే ఆ వ్యక్తి ఏ దిశలో తప్పిపోయాడో అటే 
వెళ్లి వెతకాలి. కానీ భక్తిని వెతుకుతూ ఏ దిశకు వెళ్లాలి? పైగా దక్షిణానికి 
వెళ్లిన వానరులలో కూడా ఒక్క హనుమంతుడికి తప్ప గమ్యం చేరగల 
సామర్థ్యం ఎవరికీ లేనపుడు దక్షిణానికి వెళ్లినవారి ప్రయత్నం కూడా ఇతర 
దిక్కులకు వెళ్లినవారి లాగా వ్యర్హం అయింది అనవలసివస్తుంది. కానీ 
చివరకి వానరులందరూ లంకలో భక్తిని (సీతను) దర్శించగలిగారు. కనుక 
సరియైన మార్గం దొరకని సాధకులైనా సరే, అసమర్జులైన సాధకులైనా 
సరే కేవలం వారు మనోశుద్ది గలవారైతే చాలు రామకరుణకు పా(త్రు 
లౌతారు. 


భక్తిలోనే కాక రాజనీతిలో కూడా రాముడు ఒక కొత్త సిద్దాంతాన్ని 
(ప్రతిపాదించాడు అనవలసివస్తుంది. రెండు సేనల మధ్యన ఎన్ని లక్షల 
మంది సైనికులు యుద్ధం చేసినా విజయంగానీ, పరాజయం గానీ రాజులకే 
లభిస్తాయి గానీ సైనికులకు కాదు. ఇప్పటివరకు సైనికులలో ఓడిన 
రాజుపై గల నిష్ట, గెలిచిన రాజువైపుకు మారుతుంది. ఈ పద్దతిని మార్చి 
రాముడు వానరుల నిష్టను రాజుపై గాక సిద్దాంతంపై నిలిచేలా చేశాడు. 
అన్యాయాన్ని చేసే రాజును వ్యతిరేకించాలి అనేది సిద్దాంతం. (బలహీనుడైన 


తెలుగు సేత ః మైత్రేయ 133 


రాజును వ్యతిరేకించటం కాదు) అటువంటి వాడిని దేశద్రోహి, మిత్రద్రోహి 
అనడం మిథ్యావాదన. విభీషణుడు రావణుడిని విడిచాడు, ఎందుకు? 
అతడు బలహీనుడైన రాజనా? లేక అధర్మాత్ముడైన రాజనా? రాజనీతిని 
జననీతిగా మార్చదలిచాడు రాముడు. కనుకనే రాముడు నిర్చలులను, 
పీడితులను మిత్రులుగా చేసుకున్నాడు. ఆయన సేన కూడా సుసంజ్ఞని 
తము, (ప్రశిక్షితము అయినది కాదు. అయినా వారి వెనుక ఆదర్శభావాల 
బలం ఉంది. 


రాముడి సేనలో మిథిల, అయోధ్య సేనలలోవారు ఒక్కరు కూడా 
కనిపించరు. సీత కేవలం జనకుడి కుమార్తెగానీ, దశరథుడి కోడలు గానీ, 
రాముడి భార్యగానీ కాదు. పక్షి జటాయువు కుమార్తె, వానరుల తల్లి, 
రాక్షస విభీషణుడి సోదరి; కనుకనే వారంతా ఈ అన్యాయాన్ని 
వ్యతిరేకించారు. (ప్రాణాలొడ్డి యుద్దం చేశారు. 


సీతాప్రాప్తే రాముడి కార్యమైతే బలవంతుడైన వాలి స్నేహంతో ఆ 
పని జరిగిపోయేది. కానీ ప్రతి కోతియొక్క సానుభూతిని ఆయన 
పొందదలిచాడు. (ప్రతి వానరుడికీ సీతను పోగొట్టుకోవటం వల్ల తను 
ఎంతగా మాతృవాత్సల్యం నుండి దూరమైనాడో తెలియాలి. అప్పుడు 
గానీ వారు యుద్దాన్ని తమ కర్తవ్యంగా భావించలేరు. సుగ్రీవుడి ఆజ్ఞగా 
కాక తమ బాధ్యతగా వారు దానిని పూర్తి చేశారు. 


ఆ వానరులకు మా వల్ల ఈ కార్యం కాదు అనే భావన కలగ 
కూడదు. ప్రతి ఒక్కరూ ఈ కార్యంలో ప్రవృత్తులు కావాలి. కనుక 
అసలు ఎవరి వల్ల ఈ పని కావలసి ఉందో ఆ మహానుభావుడు రాముడి 
చేత ప్రార్థించబడి, ఆయన మనోనుగత భావానుగుణంగా అందరికన్నా 
చివరిన వచ్చాడు. అప్పటి వరకూ అందరు వానరులూ వెళ్లిపోయారు. 
ముద్రికను మాత్రం ఆంజనేయస్వామికి ఇచ్చి అందరినీ శ్రీరాముడు 
సీతాన్వేషణకై పంపాడు. 


134 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


సీతాన్వేషణలో వానరులు : 

అవతారిక : సీతాన్వేషణ ఎలా సాగింది? వానరులు ఏ శక్తి సహాయం 

వల్ల తమ కష్టాల నుండి గట్టెక్కారు? 69వ మంత్రంలో ఈ వృత్తాంతాన్ని 
క్‌ (>) = 

వేదమాత తెల్పబోతోంది. 


మంత్రం 69: 
సిన్లోరిన ప్రవణే నిమ్న ఆశనో వృషచ్యుతా నుదాసో గాతు 
మాశత। శం నో నివేశే ద్విపదే చతుష్పదే2స్మే వాజాః సోను 
తిష్టంతు కృష్ణయః॥ (బుగ్‌: 9-69-7) 


తాత్పర్యం :- ఒక నెలలో సీతను అన్వేషించగలమనే ప్రతిజ్ఞ నుండి 
చ్యుతులై, నదీప్రవాహం లాగా శీఘ్రగాములైన వానరులు సీతాన్వేషణలో 
పాతాళమార్గం ద్వారా నరకానికి వెళ్లిపోయినట్లయినారు. అప్పుడు వారు 
సోమరాజును స్తుతించారు. మాకు కల్యాణమగుగాక, మా శత్రువులు 
పరాబితులగుదురు గాక, ఇలా స్తుతించగా వారంతా ఆ బిలం నుండి 
బైటపడి భూమి మీదకి వచ్చారు. 


వ్యాఖ్య ః  'సేరీ రామ్‌-రామకీర్తి మొదలైన రామాయణాల్లో, జంబూ 
అనేవాడు ఇంద్రశాపం వల్ల వానరుడైనాడు. అతడు వాలికి మిత్రుడు. 
సుగ్రీవుడు రాముడి చేత వాలిని చంపించాడని తెలిసి, జంబూ, సుగ్రీవుడికి 
వ్యతిరేకంగా అనేక వానరవీరులను సమీకరించటం మొదలుపెట్టాడు. 
సుగ్రీవుడు ఈ విషయం రాముడికి చెప్పగా, లక్ష్మణుడు జంబూకు ఉత్తరం 
వ్రాశాడు. అందులో రాముడిని విష్ణువు అవతారంగా స్వీకరించమని 
తెలియజేశాడు. ఆ ఉత్తరం తీసుకువెళ్లిన హనుమంతుడికి జంబూ స్పష్టమైన 
జవాబేమీ ఇవ్వలేదు. దానితో హనుమంతుడు అతడిని అతడి మంచంతో 
సహా రాత్రికి రాత్రే ఎత్తుకువచ్చాడు. రాముడిని చేరిన తర్వాత జంబూ 
ఆయనను అవతారపురుషుడిగా స్వీకరించాడు. 


తెలుగు సేత ః మైత్రేయ 135 


జాంబవంతుడు జ్యోతిష విద్య ద్వారా, సీత శరీర త్యాగం చేయాలనే 
సంకల్పాన్ని విడిచిందని, రావణుడు ఆవిడకు కేవలం నాలుగు ధనస్సుల 
దూరం వరకే వెళ్లగలడని చెప్పాడు. ఈ విషయంలోని నిజానిజాలు 
(గ్రహించడానికి లంక వరకు ఎవరు వెళతారని రాముడు అడిగితే, అందుకు 
ఎవరూ సిద్దం కాలేదు. చివరికి ఆంజనేయుడు, తాను సీతాన్వేషణకు 
వెళ్లగలనంటాడు. మొత్తానికి వానరుల ద్యారా సీతాన్వేషణ మొదలయింది. 


రామకాజ లయలీన మన- ' బిసరా తనకరచోహ” 


వారి మనస్సు రామకార్యంలో లీనమైపోగా శరీరబాధలన్నీ మరిచి 
పోయారు. వారంతా అత్యుత్సాహంతో ముందుకు పరుగెత్తుతున్నారు. 
వాయుపుత్రుడు వెనకబడ్డాడు. కొండలు-గుట్టలు-నదీతీరాలు-పర్వతాలు- 
గుహలు-అరణ్యాలు వెతుకుతూ వానరులు ముందుకు సాగారు. మధ్యలో 
ఎవరైనా రాక్షసుడు కనిపిస్తే, వీడే రావణుడంటూ ఒకే దెబ్బతో నేల 
కూల్చేవారు. మళ్లీ రావణాసురుడైతే మా దెబ్బకెలా చస్తాడు అనుకునేవారు. 


ముందున్నవారి ఉత్సాహం, శక్తి క్రమంగా సన్నగిల్హాయి. వెనకనున్న 
హనుమంతుడు ముందుకు వచ్చాడు. ముందు నడవడం నాయకత్వాన్ని 
సూచిస్తుంది. దీన్ని గౌరవప్రదంగా భావిస్తారు ప్రపంచ (ప్రజలు. అది 
వారిలో అహంకారాన్ని పెంచుతుంది. కాని కొందరు ముందు నిలవడానికి 
భయపడతారు. ముందున్న వారికే కష్టం వస్తుందని కొందరి వాదన. 
వారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఇక వెనక నడవడాన్ని 
ప్రజలు పిరికితనంగా భావిస్తారు. కనుక ఇటు సన్మానం కోరుకునే 
పిరికివాళ్లు ముందు నడుస్తూ, ఆపద వచ్చినపుడు వెనుకకు చేరతారు. 
కానీ పవననందనుడి విషయంలో వెనుక నడవవలసివస్తే గ్లానిగానీ, ముందు 
నడవవలసి వస్తే అహంభావంగానీ లేని స్థితి కనిపిస్తుంది. స్వామి సేవే 
ఆయన చరమ లక్ష్యం. స్వామి కార్య నిర్వహణలో తనకు కళంకమంటినా, 
సమసిపోయినా సరే, ఆయన దాన్ని లక్ష్యపెట్టడు. సీతాన్వేషణలో 


136 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


అందరికన్నా మించిన ఉత్సాహం హృదయంలో ఉన్నప్పటికీ, ఆ ఉత్సాహాన్ని 
ప్రదర్శించని నిరభిమానత ఆయనది. స్వయంగా ఆ కార్యాన్ని స్వామి 
తన భుజస్కంధాల మీద పెట్టేవరకు ఆయన ముందుకు రాలేదు. ఒకవేళ 
ఆయనే ముందుకు వస్తే, హనుమశక్తి సామర్థ్యాలు ఎరిగిన తక్కిన వానరులు 
నిరుత్సాహపడిపోతారు. వెనుక వచ్చిన హనుమంతుడికి మాత్రం 
సమస్తమూ లభించింది. అందరు వానరుల వెనుక ఉన్నప్పుడు ఆయన 
వాయునందనుడు. వాయువు లాగా వారిని ముందుకు తోస్తాడు. ఏదైనా 
కష్టం సహించవలసివచ్చినపుడు ముందు ఉండే ఆయన హనుమంతుడు. 
ఇంద్రుడి వజ్రాయుధాన్నైనా సరే తన హనుమ (గవద)మీద సహించేవాడు. 


వానరుల మనసు అత్యుత్సాహంతో నిండి ఉన్నంతకాలం వారు 
ముందుకు సాగారు. అపుడు వారి శరీరం మనస్సు చెప్పినట్లు విన్నది. 
కానీ ఆహారం లేక శరీరంలో ఉత్సాహం తగ్గటం వల్ల వారి మనసులు 
నీరసించాయి. మనం బలం అంతా ఉపయోగించి ఏదైనా పనిచేస్తే, బాగా 
అలసిపోవటం జరుగుతుంది. మనలో అవసర పరిస్థితి కొరకు దాచి ఉంచిన 
శక్తి అంతా ఒకేసారి ఖర్చయిపోగా వచ్చే ఇబ్బంది ఇది. 


సీతాన్వేషణ అనే ఈ సాధనా ప్రక్రియలో వానరులు ఉత్సాహంతో 
యువకుడైన అంగదుడి నేతృత్వంలో ముందుకు సాగారు. కనిపించిన 
దుష్ట సంస్కారులను (రాక్షసులను) సంహరించారు. వీలయిన చోట్ల 
సత్సంగం (బుషుల కలయిక) చేశారు. కాస్త జ్ఞానిలా కనిపించిన వారినల్హా 
భక్తి (సీత) జాడ అడిగారు. కానీ ఈ యువనాయకుడి ఆరంభ శూరత్వం 
ఎంతవరకు నిలుస్తుంది? ఒక నెల రోజులలో భక్తిని (సీతను) కనుక్కుంటా 
మన్నారు. ఇలా ముందే సమయం నిర్లయించుకోవటం సాధకుడు చేసే 
పొరపాటు. భక్తి రాముడి కృపతో లభించవలసి ఉన్నది. అప్పుడు ఫలానా 
సమయం లోపల అది లభించగలదని మనం ఎలా నిర్లయించగలం? 
అందుకే నదీ ప్రవాహం లాగా శీఘ్రగాములైన వానరుల వేగం తగ్గి ఇక 


తెలుగు సేత : మైత్రేయ 137 
నడవలేని స్థితికి వచ్చారంటుంది వేదమం(త్రం. 


వారి పరిస్థితి చూసిన హనుమంతుడు, “ఇక వీరికి అన్నపానాలు 
లభించకపోతే మరణించగలరు” అనుకున్నాడు. సాధకులందరికీ ప్రస్తుతం 
తమ స్వార్ధమే గుర్తుంది. ఒక్క ఆంజనేయస్వామికే రామకార్యం మీద 
మనసు ఉంది. మరి ఆయనను ఆకలి దప్పులు ఎందుకు బాధించలేదూ? 
స్వామివారు ఆయనకు రామనామాంకిత ఉంగరం ఇచ్చారు. శరీరం పైన 
కౌపీనం తప్ప మరొకటి లేని హనుమంతుడు దాన్ని ఏం చేయాలో, ఎక్కడ 
ఉంచాలో తెలియని సందిగ్దావస్థలో పడ్డాడు. దానిని తన వేలికి తొడిగితే 
అవమానించినట్లవుతుంది. మరింకేదైనా అంగానికి దాన్ని అలంకరిద్దా 
మంటే, ఏ నాటికీ ఆభూషణమంటూ లభించని అంగం ఒక్క నాలికే 
ఆయనకు కనిపించింది. దాన్ని వెంటనే నోటిలో పెట్టాడు. రామనామం 
నోట్లో ఉండగా ఇక ఆయనకు ఆకలెక్కడిది? బుద్దిమంతుడైన యాత్రికుడు 
యాత్రలో తనకు కావలసిన ఆహారాన్ని ముందే సమకూర్చు కుంటాడు. ఈ 
ఆధ్యాత్మిక సాధనలో సాధకుడికి కావలసింది రామనామాహారం. 


(బ్రహ్మాంబోధి సముద్భవం కలిమల ప్రధ్వంసనం చావ్యయం। 
శ్రీమశ్చంభు ముఖేన్దు సుందర వరే సంశోభితం సర్వదా॥ 
సంసారామయ భేషజం సుఖకరం శ్రీ జానకీ జీవనం। 
ధన్యాస్తే కృతినః పిబన్తి సతతం శ్రీరామనామామృతమ్‌॥ 


వేదసము[ద్ర మథనం నుండి పుట్టిన అమృతమే రామనామరసం. 
ఇది భవరోగ నివారణకు, తృప్తినివ్వటానికి పనికి వస్తుంది. సదాశివుడు 
సదా దాన్ని తన కంఠంలో ధరిస్తాడు. శ్రీరామ ప్రియ జానకికి ఇది జీవన 
సర్వస్వం. దానిని నిరంతరం పానం చేసే పుణ్యాత్ములు ధన్యులు. 


స్వయంగా తృప్పుడై ఉన్నప్పుటికీ, హనుమంతుడు వానరుల బాధ 
తీర్చటానికి వ్యగ్రుడైనాడు. దగ్గరలో కనిపించిన పర్వతం మీదకి ఎక్కాడు. 


138 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


సమస్యకు సరియైన సమాధానం లభించనపుడు దగ్గరలో ఉన్న పర్వతం 
ఎక్కడమంటే ఈ సమస్యలన్నింటికీ అతీతమైన ఎత్తుకు ఎదిగి చూడాలి. 
అప్పుడు పరిష్కారం లభిస్తుంది. 


దగ్గరలో ఉన్న గుహలోనికి కొన్ని పక్షులు వెళుతూ ఉండటం, కొన్ని 
బైటికి వస్తూ ఉండటం ఆంజనేయస్వామికి కనిపించింది. లోపలికి వెళ్లే 
పక్షుల రెక్కలు పొడిగానూ, లోపలి నుండి వచ్చే పక్షుల రెక్కలు తడిగానూ 
ఉండటం చూశాడు. 


సాధనలో ఇటువంటి సూక్ష్మదృష్టి చాలా అవసరం. అతికష్టం మీద 
వానరులనందరినీ కొండమీదకి చేర్చిన తర్వాత కూడా అంగదుడు వారిని 
గుహలోకి నడపడానికి సిద్దపడలేదు. ఒకసారి తన నాయకత్వంలో విజయం 
సాధించలేకపోవటంతో ఇక ఆయనకు తన మార్గదర్శకత్వం మీద నమ్మకం 
పోయింది. స్వయంగా మార్గం ఎరగనివాడు ఇతరులకేమి మార్గం 
చూపగలడు? పైగా ఒకప్పుడు తన తండ్రి వాలి గుహలోకి ప్రవేశించిన 
కారణంగానే, వాలి సుగ్రీవులిద్దరిలోనూ శత్రుత్వం ఏర్పడింది. కనుక 
తాను గుహలో ప్రవేశించటానికి వెనకాడాడు. 


ఇంద్రుడి వజ్రాయుధాన్ని చిన్నతనంలోనే తన గడ్డం (హను) మీద 
సహించిన హనుమంతుడు ముందుకు నడవగా, ఆయన తోకను 
అంగదుడు పట్టుకుని వెనుక నడిచాడు. అలా వానరులందరూ, ఒకరి 
తోకనొకరు పట్టుకుని ముందుకు సాగారు. శివుడు విశ్వరూపుడు. 
ఆయన అవతారం హనుమంతుడు. రజోగుణాధిక్యత గల అంగదుడి 
నాయ కత్వంలో కన్నా, విశ్వాసాధిక్యతగల హనుమంతుడి నాయకత్వంలోనే 
సాధన బాగా సాగగలదు. అంతరంగం అనే చీకటి గుహలో, భగవత్‌ 
కృప అనే అమృత జలం దాగి ఉంది. దానితో తృష్ణ తీరుతుంది. కానీ 
రజోగుణ సాధకుడికి గుహలో చీకటి తప్ప మరొకటి కనపడదు. ఈ 
భగవత్‌కృప ప్రస్తుతము (ప్రత్యక్షం కాదు గనుక వారికి అంతరంగపు 


తెలుగు సేత ః మైత్రేయ 139 


చీకటిలోనికి చొచ్చుకు పోవాలంటేనే భయం వేస్తుంది. కేవలం విశ్వాసమే 
మనను అక్కడకు చేర్చగలదు. చీకట్టోనూ, వెలుతురులో కూడా 
సమానంగా పరమాత్మ రాజ్యమేలుతాడని కేవలం విశ్వాసానికే తెలుసు. 


రామనామ మణిదీపధరు జీహ హరీద్యార। 

తులసీ భీతర బాహె రహు, జో చాహసి ఉబియార॥ 

రామనామమనే మణిదీపాన్ని నాలుక అనే గడప మీద ఉంచినపుడు 
శరీరం అనే ఇంట్లోకి, బైటికి కూడా వెలుతురు వస్తుంది. దీపాన్ని లోపల 
ఉంచితే ప్రాణవాయువు సరిపోక ఆరిపోవచ్చును. బైటపెడితే గాలికి 
ఆరిపోవచ్చును. అందుకే దాన్ని మధ్యలో ద్వారం వద్ద పెట్టాలి. ఇలాంటి 
దీపం నాలిక మీద ఉన్న హనుమంతుడిని గుహలోని చీకటి ఏమి 
చేయగలదు? 


లోపలికి వెళ్లిన వానరులకు అక్కడ ఒక స్వర్ష నగరం, సరోవరం, 
పండ్లచెట్టు, ఒక చెట్టు (క్రింద తేజోపుంజంలో వెలుగుతున్న ఒక తపస్విని 
కనిపించారు. వానరుల అలికిడికి కండ్లు తెరిచి ఆవిడ వారిని దగ్గరికి 
పిలిచి, వారి క్షుద్వాధా విషయం తెలుసుకొని ముందు ఆకలి, దాహం 
తీర్చుకోమన్నది. జొను మరి!, ఆకలితో నున్నవాడికి సత్సంగం ఏమి 
రుచిస్తుంది?. 

వానరులంతా ఆకలిదప్పులు తీర్చుకొని వచ్చిన తర్వాత ఆవిడ 
తన కథను ఇలా చెప్పింది. దేవతలు మయదానవుడికి హేమనిచ్చి వివాహం 
చేశారు. అతడికి హేమ వల్ల మండోదరి అనే పుత్రిక-దుందుభి, మాయావి 
అనే కుమారులు కలిగారు. మండోదరి రావణుడి భార్య అయింది. 
దుంధుభి, మాయావిలు వాలి చేతిలో చనిపోయారు. హేమదేవి కార్యార్థమై 
కొంతకాలం దేవలోకానికి వెళ్లిపోయింది. మయుడు దక్షిణ- పశ్చిమ వింధ్య 
పంక్తులలో ఉన్న బుక్షబిల గుహలో ఈ స్వర్ష నగరాన్ని నిర్మిస్తూ ఇక్కడే 
ఉండిపోయాడు. హేమ కొంతకాలానికి మేరు సావర్ణి కుమార్తె 


140 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


స్వయం(ప్రభను మయుడి వద్దకు పంపింది. కానీ అప్పటికే మయుడు 
హేమ విరహంతో మరణించాడు. స్వయం(ప్రభకు వెనక్కువెళ్లి ఈ 
విషయం చెప్పే ధైర్యం లేక ఇక్కడే ఉండిపోయింది. (వా.రా. 4-52-1 
నుండి 32) 


ఆధ్యాత్మిక రామాయణాన్ని అనుసరించి విశ్వకర్మ కుమార్తె అయిన 
హేమ తన నృత్యంతో శివుడిని ప్రసన్నం చేసుకొని ఈ నగరాన్ని పొందింది. 
(బ్రహ్మలోకానికి వెళ్లిపోతూ తన సఖి అయిన స్వయం(ప్రభతో 'నువ్వు ఇక్కడే 
తపస్సు చేసుకుంటూ ఉండు, త్రేతాయుగంలో రామదూతలు వచ్చినపుడు 
వారికి అతిథి సత్కారాలు చేయి” అని చెప్పింది. 


పైవృత్తాంతం చెప్పిన స్వయం(ప్రభ ఆవచ్చిన వానరులే రామ దూతలని 
తెలుసుకున్నది. సీతాన్వేషణలో వారికి కలుగుతున్న నిరుత్సాహాన్ని 
తెలుసుకుని ధైర్యం చెప్పింది 'నేను కూడా మీలాగే సాధకురాలిని. మీరు 
భక్తిని వెతుకుతున్నవారయితే నేను భగవంతుడిని వెతుకుతున్న దాన్ని. 
మీరు నాకు భగవంతుడున్న స్థలాన్ని గూర్చి చెప్పారు. నేను మీకు భక్తి 
లభించే సాంకేతిక మార్గాన్ని వివరిస్తాను సాధకులెప్పుడూ పరస్పర 
సహాయకులే. సాధకులు ఇలా కలుస్తూ ఉండటం వల్ల ఒకరి సమస్యలు 
ఒకరు విని అర్థం చేసుకుంటారు. పరస్పరం సలహాలిచ్చు కుంటారు. 
సాధకులంతా ఒకే స్థాయిలో ఉండరు. స్వయంప్రభ వానరుల కన్నా ఉన్నత 
స్థాయిలో ఉన్నది. ఆవిడకు భక్తి ప్రాప్తించింది. జ్ఞానరూపుడైన రాముడినే 
పొందవలసి ఉన్నది. వానరుల కండ్లముందు జ్ఞానరాశి రాముడున్నా 
హృదయంలో భక్తి లేని కారణంగా వారు ఆయనను చూస్తూ కూడా 
పొందలేకపోయారు. అందుకే భక్తి అన్వేషణ ప్రారంభమైనది. 


జ్ఞానఫలం భక్తా, భక్తి ఫలం జ్ఞానమా అనే విషయం అనాది నుండి 
చర్చనీయాంశం అయింది. ఇవి రెండూ ఒకటి లేకుండా మరొకటి 
అపూర్ణాలని పెద్దల నిశ్చయం. సాధకుడు తన సంస్కారాన్ని బట్టి, అయితే 


తెలుగు సేత ః మైత్రేయ 141 


భక్తితో ప్రారంభించి, జ్ఞానానికి చేరుకుంటాడు లేదా జ్ఞానం నుండి 
ప్రారంభించి భక్తిని అందుకుంటాడు. 


చివరకి స్వయం(ప్రభ భక్తి దేవి దర్శనం పొందడానికి ఒక చక్కటి 
మంత్రం ఉపదేశించింది. అది 'మూందహు నయన బిబర తజి జాహూ, 
వైహహు సీతహి జని పఛితాహూ! మీరు కండ్లు మూసుకోండి, గుహ విడిచి 
పెట్టండి. బాధపడకండి. తప్పక మీరు సీతను చూడగలరు”. 


ఆవిడ చెప్పినవి నాలుగు విషయాలు 

1 నీత లభిస్తుంది. 2. పళ్ళాత్తాపపడకండి. 

3. కండ్లు మూనుకోండి. 4. గుహను విడిచి పెట్టండి. 

మనసులో సంశయం పెట్టుకున్న వ్యక్తి ముందుకు పోలేడు. 
సంశయశీలుడు ఏనాటికీ గమ్యం చేరలేడు. ఎందుకంటే, మళ్లీ వెనక్కువస్తూ 
ఉంటాడు. లేదా భద్రత కోరుకునే వ్యక్తి కూడా సాధన చేయలేడు. “ఈ 
ఇల్లు విడిచిపెడితే, గమ్యం చేరగలనే లేనో, మధ్యలో విశ్రాంతి నివ్వడానికి 
నాకు ఏదైనా స్థలం లభిస్తుందో లేదో' అని సంశయిస్తాడు. 

కబీరా ఖడా బజార్‌ మే లిఎ లుకాటీ వోథ్‌/ 

జోఘల్‌ పూంకే ఆవ్‌నా చెలె హమారే సాథ్‌/ 


నా శిష్యులై నా వెంట ఆధ్యాత్మిక మార్గంలో నడవదలచినవారు, 
ఇదిగో ఈ కాగడా పట్టుకువెళ్లి మీ ఇండ్లను తగలబెట్టిరండి - అంటాడు 
కబీర్‌ దాస్‌. 

సుదృఢ విశ్వాసం లేని వ్యక్తి సంసారాసక్తిని విడవలేడు. సుగ్రీవుడు 
వానరులకిచ్చిన నెలరోజుల గడువు తీరిపోయింది. ఇంతవరకు పీత జాడ 
తెలియలేదు. సీత జాడ తెలుసుకోకుండా సమయం దాటిన వారికి తన 
చేతిలో చావు మూడుతుందన్నాడు సుగ్రీవుడు. 


142 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 

భీతవ్యం తస్య సతతం రామన్యచ మహాత్మనః” (వారా. 4-49-9) 

దండంచడంలో కనికరం చూపని సుగ్రీవుడికి భయపడాలి. 
మహాత్ముడైన రాముడికి కూడా భయపడాలి. అంటాడు అంగదుడు. కానీ 
మళ్లీ “ఇహాస్తెనో నైవ భయం పురన్దరాన్న రాఘవాద్‌ వానర రాజతో2పివా 
(వా.రా. 4-53-26) - ఇక్కడ ఈ గుహలో మాత్రం ఇంద్రుడి నుండి 
గానీ, రాముడి నుండి గానీ, వానరరాజు సుగ్రీవుడి నుండి గానీ భయం 
లేదు” అంటాడు. అంటే అక్కడ పండ్లు తింటూ దాహం తీర్చుకుంటూ, 
ఎవరి భయం లేకుండా ఆ గుహలో సుఖంగా ఉండిపోవాలనే ఉద్దేశ్యం 
అంగదుడి మాటల్లో కనిపిస్తుంది. సాధనా మార్గంలో సుఖాన్ని, భద్రతను, 
ఆసక్తిని విడవకపోతే భక్తిగమ్యాన్ని చేరలేము. కనుక “గుహను విడిచి పెట్టండి” 
అనే ఉపదేశం సార్ధకం అయింది. 'సీత లభిస్తుంది అనే విశ్వాసాన్ని 
నిలుపుకోండి” అనే రెండవ ఉపదేశం కూడా సార్థకమయింది. 


పశ్చాత్తాపం వెనక, భూతకాలంలో చేసిన తప్పుల స్మరణ ఉంటుంది. 
పాత తప్పులను సరిదిద్దుకుంటూ, ఆత్మనిరీక్షణలో భవిష్యత్తును నిర్దారించు 
కుంటూ, వర్తమానంలో జాగరూకత కలిగి ఉండటం సాధకుడికి మంచిదే. 
కానీ అధిక పశ్చాత్తాపం (క్రమంగా నిరాశను పెంచుతుంది. దాని నుండే 
జా(గ్రత్త పడాలి. దారిలో వెళ్ళేటప్పుడు ఏదైన రాతికి కాలు తగిలి రక్తం 
కారితే దాన్నే చూస్తూ అయ్యో అమ్మో అనుకుంటూ కూర్చోవడమో లేదా 
ఆ రాయిని మోసుకువెళుతూ దారిలో కనిపించిన వారికందరికీ తన దుః 
ఖభరిత కథను చెప్పుకోవడం తగని పని. ఈ అనుభవం ఆధారంగా ఇక 
ముందు దెబ్బ తగలకుండా చూసుకోవాలి. అంతే. ఇప్పటివరకు సమయం 
వ్యర్ణమైతే అయింది, ఇకనైనా భక్తి మార్గాన్వేషణలో పురోగమిస్తాను 
అనుకోవడమే భక్తి సాధన. దీనితో “పశ్సాత్తాపపడకండి' అనే మూడవ 
ఉపదేశం సార్థకం అయింది. 


ఆది గురువు దక్షిణామూర్తి అయిన శివుడు మూడునేత్రాలవాడైనా 


తెలుగు సేత ః మైత్రేయ 143 


ఎప్పుడూ కండ్డు మూసుకుని ధ్యానం చేస్తుంటాడాయన. వానరులకు కూడా 
స్వయంప్రభ కండ్లు మూసుకోమని ఉపదేశించింది. వ్యక్తి, భక్తిని బైటకాదు 
ఆంతర్ముఖుడై లోపల వెతకాలి. ఒకసారి అంతర్ముఖుడైన వ్యక్తికి భక్తి 
బైటకూడా సాక్షాత్కరిస్తుంది. బైట విషయవస్తు దృష్టి ఉన్నవాడికి మనస్సంతా 
చంచలమౌతుంది. ఇక భక్తి లభించేది ఎలా? 


లౌకికంగా కన్నుకిచ్చిన ప్రాధాన్యత మరే ఇందద్రియానికి ఇవ్వరు. 
కానీ ప్రత్యక్షంగా దర్శించబడేవి అన్నీ సత్యం కావాలని ఏమీ లేదు. కన్ను 
మోసం చేసినట్టుగా మనను మరేదీ మోసం చేయదు. శివుడి మాటను 
ప్రమాణంగా కాక తన కంటినే ప్రమాణంగా స్వీకరించిన సతి శరీరత్యాగం 
చేయవలసివచ్చింది. మాయా జింక వెంట పరుగెత్తే రాముడిని చూసి 
మామూలు మనిషి అనుకోవడం వల్లే రావణుడు నశించాడు. మారీచుడు, 
మండోదరి, విభీషణుడు, కుంభకర్ణుల మాటలు విన్నా బాగుపడేవాడు. 
రావణుడు కేవలం తన కంటి చూపుకే ప్రాధాన్యం ఇచ్చి, సపరివారంగా 
సర్వనాశనం అయినాడు. 


'సకల దృశ్య నిజ ఉదరమేలే సోవై నిద్రా తజిజోగి' 


సమస్త విశ్వ (ప్రపంచాన్ని తన కడుపులో దాచుకుని నిద్రవిడిచి, 
నిదురించే యోగి హరిపదాన్ని పొందగలడు - అంటాడు తులసి. 


ఈ రకంగా తన నాలుగవ మహామంత్రోపదేశంలో స్వయంప్రభ 
వానరులను అంతర్ముఖులను చేసి భక్తి సాధనలో ప్రవృత్తులను చేసింది. 
ఒకసారి వారంతా కండ్లు మూసుకొని తెరిచేసరికి సముద్రతీరంలో ఉన్నారు. 
ఎంతో ప్రయత్నం, (శ్రమ వల్ల చేరుకోవలసిన దూరాన్ని ఒక్క క్షణకాల 
అంతర్ముఖత్వంలో అందుకున్నారు. 


భక్తిని ప్రాప్తించుకున్న స్వయంప్రభ, తాను స్వయంగా భగవంతుడి 
దర్శనార్ధమై (ప్రవర్షణ పర్వతం మీది బదరీవనానికి వెళ్లిపోయింది. 


144 వేదమం('త్ర రామాయణం-ద్వితీయ భాగము 

ఈ కథనే పై వేదమం(త్రం సోమస్తుతి రూపంలో వర్షిస్తోంది. సాక్షాత్తు 
రాముడే సోముడు. ఆ వివరణ ముందు ఇతర మంత్రాలలో వేదమాత 
వివరించగలదు. 
అవతారిక:- సాధనలో ఉపవాసం స్టానం ఏమిటి? మనిషి ఏ ఆకలి 
చేత (ప్రేరేపించబడి కర్మలలో ్రవృత్తుడైతాడు? స్వార్థరహితులై కర్మ 
చేసేవారికి మార్గ మధ్యంలో సహాయం ఎలా లభిస్తుంది? మొదలైన ప్రశ్ళలకు 
జవాబు చెబుతుంది వేతమాత. 


నుంత్రాలు 70, 71, 72, 73: 

శుచిః పునానస్తన్వనురేస సనువ్యే హరిర్‌న్యధానిష్ట సానని। 

జుష్లో మిత్రాయ నరుణాయ వాయవే త్రిధాతు నుధు క్రియతే 
సుకర్మభిః॥ (బుగ్‌: 9-70-8) 

పవస్వ సోమ దేవవీతయే వృషేంద్రస్య హారి సోనుధాన 
మూవిశ। పురా నో బాధాత్‌ దురితాతి పారయ క్షేత్రనిద్ది 
దిశ ఆహా విపృచ్చతే॥ 

(బుగ్‌: 9-70-9) 

హితో న సప్తిరభి వాజనుర్చేన్టస్యేన్లో జఠరనూ పనస్వ। నావా 
న సిన్గునుతి పర్షి విద్వాఖూరో న యుధ్యన్నవ నో నిదః 
స్సః॥ (బుగ్‌: 9-70-10) 

ఆ దక్షిణా సృజ్యతే శుష్మ్యా2సదం వేతి ద్రుహో రక్షసః పాతి 
జాగృవిః। హరిరో పశం కృణుతే నభ స్పయ ఉపస్తిరే 
చమ్యో2రృహ్మ నిర్లిజే॥ (బగ్‌: 9-71-1) 


తాత్సర్యము:- _ స్వభావరీత్యా శుద్దులైనప్పటికీ, నిష్పాపులైనప్పటికీ 


తెలుగు సేత ః మైత్రేయ 145 


శరీరాలను ఉపవాసాలతో పవిత్రం చేస్తూ వానరులు మేరుశిఖరం మీద 
అభయస్థానమైన (బ్రహ్మలోకానికి వెళ్లడానికి సంసిద్దులైనారు. అప్పుడు 
సకృతవంతుడైన సంపాతి అనే పేరు గల పక్షి వాతపిత్తకఫాత్మకమైన వానర 
శరీరులను తనకు ఆహారంగా మార్చుకోవడానికి నిశ్చయించుకున్నది. 
ఎందుకంటే సుపక్వ ఆహారంతో దేహాన్ని సంతుష్టం అవుతుంది. సరస 
భోజనం వల్ల రసనాదేవత వరుణుడు సంతుష్టుడౌతాడు. సుస్పర్శ చర్మం 
వల్ల త్వక్‌ దేవత వాయువు సంతుష్టుడౌతాడు. 


తమను చంపడానికి వస్తున్న పక్షిని చూసి పునఃజీవనం కొరకు 
వానరులు సోముడిని ఇలా స్తుతించారు. 'ఓ ఈశ్వరా! నీవు ఇచ్చాఫలదాతవు, 
దేవతల రక్షకుడవు, నీవు రాముడి హృదయంలో (సీత రూపంలో) ఉంటావు. 
ఈ పక్షి ద్వారా మాకు సంప్రాప్తం కాబోతున్న మరణం నుండి మమ్ము 
కాపాడు. రాముడి ద్వారా సీత జాడ అడగబడడంతో జటాయువు సీత 
జాడ చెప్పి చనిపోయాడు. మేము మాత్రం వ్యర్హంగానే చనిపోతున్నాము. 


ఓ హితకారి రామా! యుద్దానికి వెళ్లే అశ్చంలాగా ఇంద్రహవిస్సును 
స్వీకరించే ఓ రామా! సోమరూపంలో వావిద్యారా ఉదరంలో ప్రవేశించండి. 
నౌకలాగా మమ్ము ఈ కష్టం నుండి తరింపచేయండి. మా మనస్సులను 
ఎరిగే ఓ స్వామీ! వ్యర్థంగా మమ్ము చంపనున్న రాక్షసులను మీరు 
సంహరించండి. 


ఈ వానరులు స్వామి భక్తులని గ్రహించిన సంపాతి “సీతాన్వేషణకై 
రాముడి చేత ప్రార్థించబడిన మీరు దక్షిణదిశలో ఉన్న లంకలో ఆవిడను 
వెతకండి అన్నది. ఈ విధంగా ఆజ్ఞాపించబడిన బలసంపన్నులైన 
వానరులు సీతను చూడగలిగారు. జాగరూకులైన ఈ వానరులు రావణుడి 
నుండి ఆవిడను రక్షించగలరు. దూడను చూచిన ఆవుకు పాలు పొంగిన 
విధంగా సీతకు ఆ వానరుల మీద (పేమ పొంగింది. 


146 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 

వ్యాఖ్యానం :- స్వయంప్రభ ఉపదేశంతో కండ్లు మూసిన 
వానరులు, కండ్లు తెరిచేసరికి సముద్రతీరాన ఉన్నారు. కానీ సీత మీకు 
కనిపిస్తుంది అనే ఆవిడ మాట మీద మాత్రం విశ్వాసం కలగలేదు. 
ఎదురుగా ఉన్న విశాల సముద్రం వారికి భయాన్ని కలిగించింది. దీనిని 
దాటి వెళ్లటం అసంభవం అనిపించింది. గుహలో ఉండగా వారు సంశయ 
గ్రస్టులై ఉన్నారు గనుక, అప్పటి నిరాశను సంపూర్ణం అనలేము కానీ ఇప్పుడు 
వారి వైరాగ్యం చరమస్థాయిని చేరుకుంది. స్వయంప్రభ వారిలో (క్రొత్త 
ఆశలు చిగురించేలా చేసింది. వానరులు ఆవిడ మాటలను మరోలా 
అర్థం చేసుకున్నారు. ఇలా కండ్లు మూసుకుని తెరిచేసరికి సీతామాత 
కండ్డముందు ఉంటుందనుకున్నారు. కానీ అలా కాకపోవటంతో ఇప్పుడేం 
చేయాలో అర్థం కావటం లేదు. చిన్న పిల్లలు భూమిలో విత్తనం నాటి 
ప్రతి పది నిమిషాలకొకసారి అంకురం వచ్చిందేమోనని చూడటం 
మొదలుపెడతారు. అలాంటి ఆతృతలో చిక్కిన వానరులకు దిక్కుతోచని 
పరిస్థితి ఏర్పడింది. 

సాధకుడిలో ఉండవలసిన మొదటి అర్హత విశ్వాసం. ఈ విశ్వాసం 
ఫలవంతం అయ్యేంతవరకు ఎదురుచూడగల ధైర్యం రెండవ అర్హత. ఈ 
రెండు అర్హతలు గల పాత్రగా మనం శబరిని చూడవచ్చు. శ్రీరాముడు 
ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. అయినా ఆవిడ రోజూ పూలు, పండ్లు పట్టుకొని 
రాముడి రాక కొరకు ఎదురుచూసేది. సాయంకాలం వరకు చూసి ఆయన 
రాకపోతే నీరసపడక రేపు తప్పక వస్తారు అంటూ వి(శ్రమించేది. ఈ 
ప్రక్రియ చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. రాముడిని చూచినప్పుడు 
గురువు మాటలు గుర్తుకు వచ్చి కృతజ్ఞతతో మనస్సు ఉప్పొంగింది. 


కానీ వానరుల మనఃస్థితి అలా లేదు. సుగ్రీవుడు పెట్టిన నెలరోజుల 
గడువే వారి భయానికి కారణమైంది. నిజానికి సుగ్రీవుడు కేవలం నెలరోజుల 
లోపల సీతజాడ మీరు తీసుకురావాలి అనలేదు. నెలరోజుల తరువాత 


తెలుగు సేత ః మైత్రేయ 147 


సీత జాడ తెలుసుకోకుండా వచ్చిన వారికి మరణదండన అన్నాడు. 
సాధకుడి జీవితంలో సాధనా కాలపరిమితి లేకపోతే తమోగుణం 
ఆవరిస్తుంది. కానీ కాలపరిమితి నిర్ణయిస్తే వారు హతోత్సాహులు కూడా 
కావచ్చు. సాధకులు ఈ రెండురకాల మాయల నుండి బయటపడాలి. 
కానీ వైరాగ్యపు చరమ బిందువు వరకు వెళ్లిన వానరులతో అంగదుడు 
మళ్లీ గుహలోకి ప్రవేశించి అక్కడే చరమ జీవితాన్ని గడిపేద్దామన్నాడు. 
అందుకు హనుమంతుడు ఒప్పుకోలేదు. ఇక చివరికి ప్రాణత్యాగమే 
మార్గమంటూ నిర్ణయించాడు అంగదుడు. 


అంగదుడు సముద్రతీరంలో దర్భలను పరచుకొని పడుకున్నాడు. 
తక్కిన వానరులు కూడా అతడిని అనుసరించారు. ఆంజనేయుడు 
దూరంగా, ఒంటరిగా మౌనంగా కూర్చుండిపోయాడు. దానితో వారికి 
నచ్చజెప్పవలసిన బాధ్యత జాంబవంతుడిదైంది. 


అంగదుడి మాటల వల్ల నైరాశ్యానికి లోనైన వానరులకు బుద్ధిదేవత 
-బ్రహ్మదేవుడి అవతారంగా పేర్కొనబడే జాంబవంతుడు ఉద్భోధించటం 
మొదలుపెట్టాడు. రాముడే సర్వాంతర్యామి అయిన పరమాత్మ అని, 
ధర్మసంస్థాపనకు ఈభూమి మీద అవతరించాడని, ఆయన చేత 
(్రేరేపించబడే వానరులందరు ఆయన ధర్మసంస్థాపనా కార్యంలో 
పాలుపంచుకుంటున్నారని ఉద్బోధించాడు. 'నీవు గానీ, సుగ్రీవుడు గానీ, 
రాముడి చేతి బొమ్మలు మాత్రమే. ఈ విధమైన దృష్టికోణంలో 
ఆలోచించినపుడు ను(గ్రీవుడి పైన ద్వేషం గానీ, అతను మనను 
సంహరిస్తాడనే భయంగానీ వ్యర్థం అంటూ ఉపదేశించాడు. 


దగ్గరలోని కొండగుహలో ఉన్న వృద్ద పక్షి సంపాతి ఈ వానరుల 
మాటలకి బయటకు వచ్చి వీరిని చూచింది. ఆనందం పట్టలేక పెద్దగా 
“ఆహా! ఎన్నాళ్లకు నాకు జగదీశ్వరుడు ఆహారాన్ని పంపాడు. నేను కడుపు 
నిండా తిని ఎన్నాళ్లయింది” అన్నది. దానితో అప్పటివరకు ప్రాణత్యాగం 


148 వేదమం('త్ర రామాయణం-ద్వితీయ భాగము 
చేయటానికి సిద్దపడ్డ వానరులంతా ప్రాణభయంతో వణికిపోయారు. 


అప్పటివరకు కేవలం అంగదుడు మాత్రవే మనకు చావు 
మూడింది అన్నా అతడిని అనుసరించినవారు ఎవరూ లేరు. మేము 
ఏమన్నా ఆ విషయం సుగ్రీవుడికి తెలుస్తుందేమోననే భయంతో ఏమీ 
మాట్టాడలేదు. కానీ సంపాతి రూపంలో వారందరికి సాక్షాత్తు మృత్యువే 
దర్శనం ఇవ్వటం మొదలుపెట్టింది. 


వానరులు మృత్యువును గురించే మాట్లాడుకుంటున్నప్పుడు (గ్రద్ద 
కనిపించటంతో అది భవిష్యత్‌ సూచనగానూ, ఇక తమకు మృత్యువు 
అనివార్యం అని భావించటం మొదలుపెట్టారు. 


ఆ పరిస్థితిలో వానరులు వారికి శక్తినిచ్చే సోముడిని రాముడి 
హృదయవాసి అయిన సీతారూపంలోనూ, సాక్షాత్తు రాముడి రూపంలోను 
ఉన్నట్టు భావించి స్తుతించటం మనకు పై మంత్రంలో కనిపిస్తుంది. ఆ 
స్తుతితో పాటు వారు రామకార్యంలో అసువులు బాసిన జటాయువును 
కూడా స్మరించారు. జాంబవంతుడి ఉపదేశం వ్యర్థం కాలేదు. అప్పటివరకు 
(గ్రద్దను మృత్యురూపంలో చూచిన వారు రామసేవకురాలైన జటాయువనే 
మరో గ్రద్దను స్మరించగలిగారు. ఆ జటాయువు ప్రాణాలు విడిచినా 
చివరి క్షణాలలో రాముడికి సీతజాడ చెప్పగలిగింది. కానీ తాము ఆ పని 
కూడా చేయలేకపోయామే అని బాధపడ్డారు కూడా. మృత్యుసమయంలో 
భయాన్ని కాక రామచరణసేవలో గల (ప్రేమను ప్రకటించగల శక్తి, వారికి 
జాంబవంతుడి సత్సంగం నుండే లభించింది. 


జటాయువు పేరు వినగానే తన ఆకలిని మరచిపోయి వానరుల 
ద్వారా రామకార్యార్థమై జటాయువు ప్రాణత్యాగం చేసిన రోమాంచిత 
గాథను విని ఆనందా(శ్రువులు కురిపిస్తున్న సంపాతితో నీకూ జటాయువుకు 
గల సంబంధం ఏమిటని వానరులు అడగగా, వారికి సంపాతి తన కథను 


తెలుగు సేత : మైత్రేయ 149 
ఇలా చెప్పసాగింది...... 
పురా వృత్ర వధో వృత్తే సచాహం చ జమైషిణౌ। 
ఆదిత్యముపయాతౌ స్వోనృలంతం రశ్మి మాలినమ్‌॥ 
(వా.రా. 4-58-4) 
పూర్వకాలంలో వృత్రవధ చేసిన ఇం(ద్రుడి వృత్తాంతంవిని ఆయనను 
జయించటానికి జటాయువు, నేను స్వర్గానికి వెళ్ళాము. గరుడుడు లాగానే 
మేము కూడా శీఫ్రుంగా ఇంద్రుడిని జయించి తిరిగి వస్తుండగా 
సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళాము. ఇంతలో నాకు, జటాయువు 
సూర్యకిరణాల వల్ల సంతృప్పుడౌతూ ఉండడం కనిపించింది. నేను (ప్రేమ 
వల్ల అతడికి నా రెక్కలతో నీడ కల్పించాను. దానితో జటాయువు 
రక్షింపబడ్డాడు కాని రెక్కలు కాలిన నేను వింధ్య పర్వతం మీద 
పడిపోయాను. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను కానీ 'నినౌకర ముని” 
సీతను వెదుకుతూ రామదూతలు ఇక్కడికి వచ్చినపుడు వారికి సీతజాడ 
చెప్పగలవు, అప్పుడు నీకు తిరిగి రెక్కలు వస్తాయి అని చెప్పి 
అను[గ్రహించాడు. 
అంటూ తన కథను చెప్పిన సంపాతి వానరుల సహాయంతో 
సము(ద్రం వద్దకు వెళ్లి తన సోదరుడు జటాయువుకు తర్పణం విడిచాడు. 
ఆ తరువాత నేను (గ్రద్దను కనుక నూరు యోజనాల సముద్రానికి ఆవల 
లంకలో రావణుడి చెరలో ఉన్న సీత నాకు కనిపిస్తోంది. మీరు ఇక దిగులు 
పడకండి. తప్పక మీకు సీతమ్మ దర్శనం కాగలదు' అన్నది. అయినా 
వానరుల ముఖంలో ఎటువంటి ఆనందం కనిపించలేదు. మళ్లీ సంపాతి 
వారితో 'నన్ను చూచి అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. చూడండి 
రామకృపతో నా శరీరంలో ఎటు వంటి మార్పులు వస్తున్నాయో” అన్నది. 
వానరులు చూస్తూ ఉండగానే సంపాతికి మరల రెక్కలు మొలుచు 
కొచ్చాయి. ఆ పక్షి ఆనందంతో ఆహారాన్వేషణకై వెళ్లిపోయింది. 


150 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


జీవితంలో మనకు ఎదురయ్యే పాత్రలు కొన్ని ఎంత గొప్పగా 
ఉంటాయంటే వాటిని చూచి మనం గౌరవం, భక్తి శ్రద్దలైతే పెంచుకోగలం 
కానీ వారి నుండి ప్రేరణ పొందటం చాలా కష్టం. మరికొన్నిసార్లు 
దుర్చలులని చూచినప్పుడు వారి ప్రభావం తమపై పడటం వల్ల తమలో 
కూడా భవిష్యత్తులో అటువంటి బలహీనతలు ఏర్పడవచ్చేమో అనే భయం 
కలుగుతుంది. కాని అన్నిటికన్నా జీవితంలో దెబ్బతిని పతనమై, అనారోగ్యం 
పాలై ఇక జీవితాంతం ఇలాగే ఉంటారనుకునేవారు పుంజుకొని బాగుపడి 
ఉన్నతంగా ఎదిగినప్పుడు వారి సంగంలో, వారి ఉపదేశంతో స్పూర్తిని 
పొందగలిగిన క్షణాలే ఉత్తమక్షణాలు. వీరు కూడా పైకి లేవగలిగినప్పుడు, 
వీరి మీద కూడా భగవత్‌కృప ప్రసరించినప్పుడు మన మీద ప్రసరించదా! 
అనే ఉత్సాహంతో సంపాతి సమక్షంలో వానరులకు జాడ్యం వదిలి 
పోయింది. 


మనందరి జీవితాలను పోషించేవాడు, వెలుతురిచ్చేవాడు, వేడినిచ్చే 
వాడు, ఆధ్యాత్మిక దృష్టితో ప్రత్యక్షదేవత కూడా ఆదిత్యుడే. అయనను 
అంతా కింద నిలబడే అర్చిస్తారు కానీ ఆయనదాకా వెళదామని మాత్రం 
ఎవరూ అనుకోరు. అందుకు సిద్ధపడింది రజోగుణాధిక్యత గల సంపాతి. 
సాత్వికుడైన తమ్ముడు జటాయువును కూడా అందుకై బలవంత పెట్టింది. 
ఒక స్థాయివరకూ ఎగిరేసరికి ఇది సాధ్యమయ్యే పని కాదని చెప్పి జటాయువు 
తిరిగి వచ్చేసింది. కానీ అహంకారి అయిన సంపాతి మాత్రం ముందుకు 
వెళ్లి రెక్కలను కాల్చుకొన్నది. 

నామరూప ప్రపంచానికి అతీతంగా ఎదగడమే నిజమైన ఉత్తానం. 
కానీ దాని స్థానంలో ఏ వ్యక్తి అయినా శరీరాన్నే పైకి లేపుదామని 
చూచినప్పుడు సమస్య వచ్చి పడుతుంది. ఇలా శారీరకంగా పైకి ఎగరాలనే 
(ఎదగాలనే) అహంకారానికి కొందరు సంపాతి, రావణుడు లాంటి వారు 
శౌర్యం అని పేరు పెట్టుకుంటే (త్రిశంకు లాంటివారు పురుషార్థం అనిపేరు 


తెలుగు సేత ః మైత్రేయ 151 


పెట్టుకుంటారు. శారీరకంగా పైకి పంపగల తపోబలం ఉన్నప్పటికీ వసిష్ట 
మహర్షి అందుకు సిద్దపడలేదు. కానీ ఆయనకు పోటీగా విశ్వామిత్రుడు 
ప్రయత్నించాడు. మళ్లీ దేవతల ద్వారా తోయబడి క్రిందపడిన (త్రిశంకుడికి 
మరో స్వర్గం సృష్టించాడు. కానీ (త్రిశంకు శాశ్వతంగా ఎటూ కాకుండా 
మధ్యలో (వ్రేలాడ సాగాడు. ఇతడితో పోల్చితే సంపాతి అదృష్టవంతుడు 
అనవలసివస్తుంది. రెక్కలు కాలి (క్రిందపడటం వల్ల తన అహంకారం 
అంతం అయి పశ్చాత్తాపపడి సత్సంగం చేసి, రామసేవ చేసి, మళ్లీ పైకి 
లేవగలిగాడు. సంసారి దృష్టిలో ఏదో ఒక పదవి, ధనం, స్థాయి ఉన్నతం 
కావచ్చు. కానీ అక్కడికి ఎదిగిన వారిలో కూడా లోపలి స్థాయి నీచంగానే 
ఉంటుంది. కనుక గ్రద్దల్లాగా మళ్లీ వాళ్లు ఎక్కడో (క్రింద చచ్చిపడి ఉన్న 
శవాల కోసం వెదుకుతారు. అన్ని ఇంద్రియాల ప్రభావానికీ అతీతంగా 
స్థిత ప్రజ్ఞత్వంలోకి ఎదగడమే నిజమైన పెరుగుదల. 


సంపాతి వెళ్లిపోగానే ఈ నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి 
సీతను చూచిరాగల సమర్హులు మనలో ఎవరున్నారో చెప్పండి అన్నాడు 
అంగదుడు. ఒకరు పది యోజనాలు దాటగలనంటే మరొకడు ఇరవై, 
అలా ఎనభై వరకూ వెళ్లారు. అప్పుడు జాంబవంతుడు, “విష్ణువు కృత 
యుగంలో త్రివిక్రమ రూపాన్ని ధరించి బలిని పాతాళానికి పంపినప్పుడు 
నేను నిండు యవ్వనంలో ఉన్నాను. ఆ బలంతో అలనాడు నేను ఆ 
(త్రివిక్రమమూర్తికి ఏడు ప్రదక్షిణలు చేయగలిగాను. కానీ ఇప్పుడు వృద్ధుడిని 
అయిపోయాను. కనుక తొంభై యోజనాల కన్నా దాటలేను” అన్నాడు. ఇక 
అంగదుడు 'నేను మొత్తం నూరు యోజనాలు దాటగలను కానీ మళ్లీ 
తిరిగి వస్తాననే నమ్మకం లేదు” అన్నాడు. అంగదుడి ఈ మాటకు అనేక 
మంది వ్యాఖ్యాతలు అనేక రకాల అర్థాలు చెప్పారు. తాను నూరు యోజనాల 
సముద్రాన్ని లంఘించడం వల్ల కలిగిన అలసట వల్ల వెనక్కు రాలేడని 
కొందరు అంటే, అక్కడి రాక్షసులతో తలపడవలసి రావచ్చు ఆ అలసట 


152 వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


వల్ల రాలేనని అన్నాడని కొందరు వ్రాశారు. ఒక రామాయణంలో మాత్రం 
కథ ఒకటి కనిపిస్తుంది..... “అంగదుడు, రావణ కుమారుడైన అక్షయ 
కుమారుడు ఒకే పాఠశాలలో చదువుకున్నారనీ, ఆరోజులలో చిలిపివాడైన 
అంగదుడు అక్షయుడిని ఊరికే ఏడిపిస్తుంటే, ఉపాధ్యాయులు కొందరు 
ఈసారి నువ్వు అతడి జోలికి వెళ్ళావంటే తప్పక వాడి చేతిలో 
మరణించగలవని శపించారని” ఉంది. కనుక లంకలోని ఒక అక్షయ 
కుమారుడి వల్ల తప్ప ఏ రాక్షసుడి భయమూ తనకు లేదని అతడి చేతిలో 
మరణించవచ్చునేమోనని తను తిరిగి రాలేనన్నాడని వ్యాఖ్యానించ వచ్చు. 
అంగదుడి మాట విన్న జాంబవంతుడు వెంటనే 'యువరాజా! మీరు 
వెళ్లడంలోనే కాదు తిరిగి రావడంలో కూడా సమర్ధులే. కానీ మా నాయకులైన 
మిమ్మల్ని మేమెలా పంపగలం?” అన్నాడు. 

ఇక్కడ ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దగ్గరలోనే ఉన్న 
ఆంజనేయుడు ఇదేమీ పట్టించుకోకుండా కూర్చున్నాడు. స్వయం (ప్రభ దగ్గరికి 
గుహలోకి ప్రవేశించినప్పటి నుండి కూడా ఆంజనేయస్వామి మౌనంగా 
ఉండటం కనిపిస్తుంది. 'కండ్లు మూసుకోండి" అనే ఉపదేశానికి సరియైన 
అర్థం తీసుకున్నది హనుమంతుడు ఒక్కడే. ఇక్కడ కండ్లు అంటే 
మనోసహితంగా సమస్త ఇంద్రియాలు అని అర్థం చెప్పవచ్చు. అందుకే ఆ 
సమయం నుండీ ఆంజనేయుడు అన్ని ఇం(ద్రియాలనూ నిగ్రహించి 
అంతర్ముఖుడై శ్రీరామచందద్రస్వామిని ధ్యానించడం మొదలు పెట్టాడు. 
సముద్రతీరంలో సంపాతితో వానరులు చేసిన సంభాషణ కూడా ఆయన 
వినలేదు. ఒకవేళ విని ఉంటే లంకలో సీతను అన్వేషించేటప్పుడు ఎక్కువ 
శ్రమపడవలసి వచ్చేదే కాదు. 


'తహం అశోక ఉపబన జహం రహ-ఈ+॥ 
నీతాబైఠ సోచరత అహ-ఈ॥ 


అక్కడ ఆ లంకలోని అశోకవాటికలో విచారమగ్నమై కూర్చుని 


తెలుగు సేత ః మైత్రేయ 153 


ఉన్న సీత నాకు కనిపిస్తోంది అని స్పష్టంగా సంపాతి చెప్పింది. 
ఆంజనేయస్వామి శారీరకంగా అక్కడే ఉన్నప్పటికీ అంతర్ముఖత్వం వల్ల 
సంపాతి చెప్పిన మాటలు వినలేదు. అందుకే ఆరాత్రి అంతా సీత కొరకు 
లంకలో వెదకి తెల్లవారురూమున విభీషణుడి వద్ద సీత జాడ తెలుసుకొని 
అశోకవాటికలో ప్రవేశించాడు. 


జాంబవంతుడు మెల్లిగా ఆంజనేయస్వామి వద్దకు వచ్చి ఆయనను 
బహిర్ముఖుడిని చేశాడు. “మౌనంగా కూర్చున్నావేమయ్యా! బలంలో 
వాయువుతో సమానమైన పవనపు(త్రా! బుద్దీ, వివేకం, విజ్ఞానాలలో దిట్టవైన 
ఓ స్వామీ! మీకు సాధ్యం కానిదేముంది ఈ లోకంలో. చిన్నతనంలోనే 
ఆకలికి తాళలేక సూర్యుడిని ఎర్రని పండని (భ్రమించి మింగటానికి వెళ్లి, 
సూర్యుడిని తినడానికి వచ్చిన రాహువును బెదరగొట్టి, ఇంద్రుడి 
వజ్రాయుధాన్ని సైతం సహించి అందరు దేవతలచేత అనేక వరాలు పొందిన 
మహావీరా! అసలు నీవు అవతరించిందే రామకార్యార్థమై, మరి ఎందుకని 
ఇలా జాప్యం చేస్తావు” అన్నాడు. 


అన్ని ఇంద్రియాల ద్వారా లోపలికి తీసుకునేదంతా ఆహారమే 
(ఆహరతీతి). శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఇం(ద్రియాహారం, (ప్రేమ, 
ఆప్యాయతలు మానసిక ఆహారం. జ్ఞానం బౌద్దిక ఆహారం. ఈ మూడు 
తీరిననాడు నాలుగవదైన ఆకలి ఒకటి ఉన్నదన్న సంగతి మనకు 
అర్థమవుతుంది. ఆకలి కాకపోవడం అనారోగ్యాన్ని సూచిస్తుంది. కనుక 
పైన చెప్పిన ఆహారాలలో ఏ ఒక్కటి కోరుకోకపోయినా వ్యక్తి సంపూర్ణ 
ఆరోగ్యంలో లేడని చెప్పవచ్చు. క్రమంగా ఈ ఆకలులన్నీ తీరిపోగా వ్యక్తి 
పరిపూర్ణుడౌతాడు. 

ఆకలిగా ఉన్నవాడు ఎటువంటి ఆహారాన్హైనా తృప్తిగా తింటాడు. 
మరొకడు ఆకలి లేకపోయినా మంచి రుచికరమైన ఆహారం ఉంటే 
తింటాడు. అతడికే ఇబ్బంది వచ్చిపడుతుంది. ఆకలి నుండి పుట్టె రుచి 


154 వేదమం[త రామాయణం-దొతీయ భాగము 
ఈ స్వే 


ఆరోగ్యానికి హాని చేయదు. మరొక రకమైన ఆహారం ఇటు ఆకలినీ 
తీరుస్తుంది అటు నాలికనూ తృప్తి పరుస్తుంది. అంతేకాక శరీరానికి పుష్టిని 
కూడా ఇస్తుంది. ఈ శారీరకమైన ఆహారంలో మూడు రకాలు ఉన్నట్టు 
మానసిక, బౌద్ధిక ఆహారాల్లో కూడా మూడు రకాలు ఉంటాయి. మనస్సు 
ఆకలిని తీర్చేది. మనోరంజనాన్ని ఇచ్చేది. మనసుకు ఆరోగ్యం చేకూర్చేది. 
ఇలా మానసిక ఆహారం కూడా మూడు రకాలుగా ఉంటుంది. మనో 
రంజనాన్ని ఇచ్చే సినిమాలు మొదలైనవి ఉత్తమ విషయాలను బోధిస్తే 
సరేగాని, లేకపోతే ఉద్రేకాన్నీ, ద్వేషాన్ని పెంచి హాని చేస్తాయి. 


'బుధ ది(శామ నకల జనరంజని! 
రామకథధాకలి కలుష బిభంజన/” 


ఈ రామకథ బుద్దిమంతులకు వి(శ్రాంతినీ, సాధారణ జనులకు 
మనోరంజనాన్ని కూడా ఇస్తుంది. మానసిక అనారోగ్యానికి దారి 
తీయనంతవరకూ మనోరంజనం కూడా హీనవస్తువేమీ కాదు. ఈ 
విషయాన్నే పై వేదమం(త్రం ప్రస్తావిస్తోంది. హనుమంతుడు మైనాకుడి 
ఆకలిని స్పర్శ ద్వారా తీర్చాడు. 

సూర్యుడిని పండుగా భావించి తినబోవడంలో హనుమంతుడి 
ఆకలి బౌద్దికమైనది. ఇటు హనుమంతుడు అటు సంపాతి కూడా సూర్యుని 
దగ్గరికి బౌద్దికమైన జ్ఞానాకలితోనే వెళ్ళారు. కానీ కథననుసరించి సూర్యుడు 
తన తేజస్సును తగ్గించి హనుమంతుడికి హాని కలగకుండా చేశాడు. 
సంపాతి రెక్కలను కాల్చాడు. ఈ ఇద్దరి మధ్య తేడా ఏమిటి? జ్ఞానం 
పొందాలనే కోరిక మంచిదే కానీ, సమాజం నన్ను జ్ఞానిగా గుర్తించాలి 
కనుక నేను జ్ఞానార్జన కొరకై వెళతాను అనే ఉద్దేశ్యమే మంచిది కాదు. 
అటువంటి వారి రెక్కలే కాలతాయి. అహంకార రాహిత్యమే జ్ఞానం అని 
వారికి తెలియదు. నిజమైన జ్ఞానాభిలాష కలవాడు పొగడ్తల నుండి 
దూరంగా ఉంటాడు. ఆహంకారాన్ని ప్రదర్శించడు, మేమంతా సముద్రాన్ని 
ఎలా దాటాలో తెలియక బాధపడుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావే 


తెలుగు సేత ః మైత్రేయ 155 


మిటయ్యా!” అని జాంబవంతుడు (ప్రశిస్తే 'మీరు మీ శక్తి సామర్థ్యాలు 
చెపుతున్నారు. నాకు ఏ శక్తి సామర్థ్యాలు లేవు గనుక నేను మౌనంగా 
ఉన్నాను” అంటాడు హనుమంతుడు. రామ సామర్థ్యమే తన గుండా 
ప్రకటమౌతోంది, కానీ వ్యక్తిగతంగా తనకు ఏ శక్తీ లేదని అతడికి తెలుసు. 
ఇదీ జ్ఞాని లక్షణం. 


పైకి సూర్యుడిని మింగే రాహువు, హనుమంతుడూ ఒకే రకంగా 
కనిపించవచ్చు. రాముడు సూర్యవంశంలో పుట్టాడు. ఆయన సేవ కొరకై 
హనుమంతుడు పుట్టాడు. రామసేవకుడైన తానుండగా రఘువంశపు 
మూలపురుషుడిని ఎవడో మింగడానికి వస్తే తానెలా ఊరుకుంటాడు. 
అందుకే సూర్యుడిని హనుమంతుడు తన నోట భద్రపరిచి రాహువును 
దండించటానికి వెళ్లాడు. సూర్యుడిని (జ్ఞానాన్ని) తనవరకే పరిమితం 
చేసుకొని లోకానికి అంధకారాన్ని (అజ్ఞానాన్ని) అందించే వ్యక్తి (రాహువు) 
ఒకడైతే, జ్ఞానాన్ని రక్షించి దానిని ప్రపంచానికి అందింపచూచేవాడు 
(హనుమంతుడు) మరొకడు. 


అలా సూర్యుడిని రక్షిద్దామని చూచిన బాల హనుమంతుడిని 
ఇంద్రుడు చంపుదామని చూశాడు. లోకంలో ఇటు దేవతలూ అటు 
దైత్యులూ అందరూ స్వార్ధపరులే. ఒకరు తమ పుణ్యంతోనూ, మరొకరు 
పశుబలంతోనూ సుఖపడదామని చూస్తారే కానీ లోకాన్ని అజ్ఞానాంధకారం 
నుండి బయటపడనిద్దామని చూడరు. అలా జరిగిన మరుక్షణం తమ 
ఆట కట్టు అవుతుందని ఇటు దైత్యులకు అటు ఆదిత్యులకు కూడా 
తెలుసు. జీవుల ఇంద్రియాలలో కూర్చుని విషయ సుఖాల ననుభవించేవారు 
దేవతలు. మనసులో కూర్చొని పాప చింతనలు పెంచి సంతోషించేవారు 
దైత్యులు. జ్ఞానులు ఈ రెంటికీ అతీతంగా ఉంటారు. అందుకే ఇటు 
దైత్యులు అటు ఆదిత్యులు ఇరువురు కూడా జీవులకు జ్ఞానం కలగనివ్వరు. 


కనుక అందరికీ ఆకలి వేసింది. కానీ కొందరు శారీరక ఆకలికి 


156 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 


లోనై అది కూడా రుచి కొరకు తిని అనారోగ్యం పాలైనారు. మరికొందరు 
మానసిక ఆకలికి లోనై కేవలం మనోరంజనానికి వారి ఆకలిని పరిమితం 
చేసి పతనమైనారు. మరికొందరు బౌద్ధిక ఆకలికిలోనై అహంకార పుష్టి 
కొరకు జ్ఞానార్దన చేసి లేదా జ్ఞానాన్ని తమ వరకే పరిమితం చేసుకొని 
పతనమైనారు. ఆకలులకు అతీతంగా ఎదిగిన హనుమంతుడి లాంటి 
మహాత్ములు తమ ఆధ్యాత్మిక ఆకలిని ఎరిగి దానిని కూడా పూర్తి చేసుకొని 
తరించారు. 


ఎప్పుడైతే జాంబవంతుడు 'రామకార్యం కొరకే నీవు అవతరించావు' 
అని హనుమంతుడితో అన్నాడో వెంటనే హనుమంతుడు ఉప్పాంగిపోయి 
పర్వతం అంత ఎత్తుకు ఎదిగి బంగారు రంగులో మెరిసిపోతూ సింహ 
నాదాలు చేయడం మొదలు పెట్టాడు. 


కిష్కింధాకాండునం సనూసప్రముం 


శః 


తెలుగు సేత ః మైత్రేయ 157 


శ్రీరాను చూర్లిక 


శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మాండ భాండ తండోప తండ కరండమండల 
శాంతోద్దీపిత సగుణ నిర్గుణాతీత సచ్చిదానంద పరాత్సరతారక 
బ్రహ్మాహ్వయ దశదిశ ప్రకాశం-సకల చరాచరాధీశమ్‌॥। 


కమల సంభవ శచీధవ ప్రముఖ నిఖీల బృందారక బృంద వంద్యమాన 
సందీప్త దివ్యచరణారవిందం -శ్రీముకుందమ్‌॥ 

దుష్టనిగ్రహ శిష్టపరిపాలనోత్మట కపటవాటక సూత్రచరిత్రాంచిత 
బహువిధావతారం-శ్రీరఘువీరమ్‌॥। 


కౌసల్యాదశరథ మనోరథా2 మందానంద కందళిత నిరూఢ కీడావలోకన 
శైశవం-శ్రీ కేశవమ్‌॥। 


విశ్వామిత్ర యజ్ఞవిఘ్న కారణోత్మట తాటకాసుబాహుబాహుబల విదళన 
బాణప్రవీణపరాయణం -శ్రీమన్నారాయణమ్‌॥। 

నిజపాద జలజ రజఃకణ స్పర్శనీయ శిలారూప శాపవిముక్త గౌతమ 
సతీవినుత మహీధవం-శ్రీమాధవమ్‌॥। 


ఖండేందుధర ప్రచండ కోదండ ఖండనోద్దండ దౌర్దండ కౌశిక లోచ 
నోత్సవ జనకచక్రేశ్వర సమర్పితసీతావివాహమహోత్సవానందం- శ్రీ 
గోవిందమ్‌॥ 


పరశురామ భుజా2ఖర్వ గర్వనిర్వాపణ గతానుగత రణవిజయ వర్ధిష్టుం- 
శ్రీ మహావిష్ణుమ్‌!! 


158 


10. 


11. 


12. 
13. 


14. 


15. 


16. 


17. 


వేదమం[త్ర రామాయణం-ద్వితీయ భాగము 


పితృవాక్యపరిపాలనోత్మటజటావల్మలో పేతసీతాలక్ష్మణసహిత మహిత 
రాజ్య చ్యుతాభిమత దృధవ్రత కలితప్రయాణ రంగ ద్గంగావతరణ 
సాధనం-శ్రీమధుసూదనమ్‌॥। 


భరద్వాజోపచార నివారిత శ్రమ క్రమ నిరాఘాట చిత్రకూట ప్రవేశక్రమం 
-శ్రీ త్రివిక్రమ్‌! 


జనక వియోగ శోకాకులిత భరత శత్రుఘ్నులాల వానుకూల బంధుర 
పాదుకా ప్రదాన సుధానిర్మితాంతః కరణ దుష్టచేష్టాయమాన క్రూర 
కాకాసుర గర్వోపశమనం-శ్రీవామనమ్‌॥ 


దండకాగమన నిరోధక్రోధ విరాధానలజ్వాలాజలధరం శ్రీ శ్రీధరమ్‌॥ 


శరభంగ సుతీక్ష్యా త్రిదర్శనాశీర్వాద నిర్వ్యాజ కుంభసంభవ కృపాలబ్ధ 
మహాదివ్యాస్త సముదయార్చిత ప్రకాశం శ్రీ హృషీకేశమ్‌॥ 


పంచవటీతటి సంఘటిత విశాల పర్ణశాలాగత శూర్చణఖా నాసికాశ్రవణ 
చ్చేదన మానావ బోధన మహాహవారంభ విజృంభణ నియోగ మాయా 
మృగ సంహార కార్యార్థలాభం -శ్రీపద్మనాభమ్‌॥ 


రాత్రించర వరవంచనాపహృత సీతాన్వేషణ రభస రథపంక్తి గళక్షోభ 
శిథిలీకృత పక్ష జటాయు మోక్షబంధు ప్రియానూన నిర్బంధన కబంధ 
వక్రోదర శరీర నిరోధరం -శ్రీదామోదరమ్‌॥ 

శబర్యుపదేశ పంపాతట హనుమత్‌ సుగ్రీవ సంభాషిత బంధుర దుందుఖి 
కళేబరోత్సతన సప్తతాళచ్చేదన వాలి విదారణ ప్రసన్న సుగ్రీవ సామ్రాజ్య 
సుఖమర్షణం-శ్రీ సంకర్షణమ్‌॥। 

సుగ్రీవాంగద నీలజాంబవత్సవన కేసరి ప్రముఖాఖిల కపినాయక సేనా 
సముదయార్చిత దేవం-శ్రీవాసుదేవమ్‌॥ 


18. 


19. 


20. 


21. 


22, 


28. 


24. 


25, 


26. 


తెలుగు సేత ః మైత్రేయ 159 


నిజదత్తముద్రికా జా(గత్సమ గాంజనేయ వినయవచన రచనాంబుధి 
లంఘనోల్లంఘిత లంకిణీప్రాణోల్లంఘనజనకజాదర్శనాక్షయకుమార 
మారణలంకా పురీదహనతత్ర్రతిష్టిత సుఖప్రసంగ ధృష్టద్యుమ్నం 
-శ్రప్రద్యుమ్నమ్‌!! 

అగ్రజోదగ్ర మహోగ్రనిగ్రహపలాయమాన మాననీయ నిజశరణ్యాగణ్య 
పుణ్యానయవిభీషణాభయ ప్రదాననిరుద్ధమ్‌ -శ్రీమదనిరుద్ధమ్‌॥ 


అపారలవణ పారావార సముజ్ఞ ఎంభితోత్మరణ గర్వనిర్వాపణ దీక్షా సమర్థ 
సేతునిర్మాణప్రవీణాఖిలతరుచరోత్తమం- శ్రీపురుషోత్తమమ్‌॥। 


నిస్తుల ప్రహస్త కుంభకర్ణేం ద్రజిత్ముంభ నికుంభాగ్ని వర్ణాతికాయ మహోదర 
మహాపార్వ్వ దనుజ తనుఖండనాయనామ కోదండగుణ శ్రవణ క్షపితాశేష 
రాక్షసవ్రజం -శ్రీమదదోక్షజమ్‌!। 

అకుంఠిత రణోపకంఠ దనుజ కంఠీరవ కంఠలుంఠనాయమాన 
జయసింహమ్‌ -శ్రీనారసింహమ్‌।! 

దశగ్రీవానుజ పట్టభద్రత్వాశక్య విభవలంకాపురీస్ఫురణ సకల సామ్రాజ్య 
సుఖోత్ధితం -శ్రీమదచ్యుతమ్‌॥ 

సకల సురాద్భుతప్ర జ్వలిత పావకముఖపూతనాయమాన సీతా 
లక్ష్మణానుగత మహనీయ పుష్పకాధిరోహణ నందిగ్రామస్థిత భ్రాతృ 
భీతృత్వ జటావల్కలవిసర్జితాంబరభూషణాలంకృత [శ్రేయో వివర్ధనమ్‌ 
-త్రజనార్థనమ్‌॥ 

దంభోళిశత ధారాధావళ్య నవ్యశుభకీర్తిచ్చటాంతర పాండురీభూత సభా 
విభ్రాజమాన నిఖిలభువనైకయశస్సాంద్రం-శ్రీఉ పేంద్రమ్‌॥ 

భక్తజన సంరక్షణ దీక్షాకటాక్ష శుభోదయ సమర్థం-శ్రీ శ్రీహరమ్‌॥। 


160 వేదమం(త్ర రామాయణం-ద్వితీయ భాగము 

27. కేశవాది చతుర్వింశతినామ గర్భ సందర్శిత నిజకథాగీత కృతమేధా 
వర్ధిష్ణుం-శ్రీ శ్రీకృష్ణమ్‌!! 

28. అయోధ్యానగర పట్టాభిషేక మహోత్సవానందనిరంతర దిగంత విశ్రాంత 
హారహీర కర్పూరపయః పారావార పారదవాణీకుందేందు మందాకినీ 
చందనసురధేను శరదంబు దాళీధరం-శ్రీకౌస్తుభధరమ్‌॥ 

29. సర్వసుపర్వపార్వతీహృదయకమలం తారకబ్రహ్మనామం -సంపూర్ణ 
కామమ్‌॥ 

80. భవతరణ సుగుణసాంద్రం భవజనిత భయోచ్చేదవిచ్చిద్రమచ్చిద్రం భక్తజన 
మనోరథోన్నిద్రం -శ్రీభద్రాచలరామభద్రం-రామదాస ప్రసన్నం- 
భజేహమ్‌। భజేహమ్‌। భజేహమ్‌॥। 


— శ్రీ భద్రాచల రామదాను రచన 


రామాయ రామభ(దాయ రామచంద్రాయ వేధసే! 
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 


విషయనూచిక 


ముందుమాట = 
అయోధ్యాకాండము - 
అరణ్యకాండము - 
కిక్కింధాకాండము a 


